


విజయనగర సామ్రాజ్యమునకు వేసవి రాజదానిగా విబ్యాతిగాంచిన 
పెనుగొండ పురమున వైష్ణవ విద్వత్కుకుటుంబమందు జన్మించి (1914), 
ఆంధ్రాంగ్ల గీర్వాణములనే కాక పెక్కితర ప్రాచ్య, ప్రాశ్చాత్య బాషలను గూడ 
నభ్యనించి బహముబాషా కోవదులైై, విద్వత్పట్టభద్రులై, 
ఉపాధ్యాయశిరోమణులై, బహు హృద్య పద్య గేయకావ్య విరచనా ప్రదర్శితా 
ప్రతిమాన ప్రతిభా పాండితీ మహితులైన, మహాకవులై, విమర్శకావతంసులై, 
వాగ్మితా విరాజమానులై, నిషుంటు నిర్మాణ కార్యదురీణులై, నాట్య సంగీత 
కళారహస్య నిధులై, బహుబిరుద విభ్రాజమానులై రసజ్ఞ చక్రనర్తులై, బక్త 
నరేణ్యులై, బహు వారకృత కావ్య పరనోపన్యాస విన్యాస పరితోషిత 
సకలాంధ్ర పుటభేదన రసిక విసర ప్రశంసా పాదోనిధి పూర్ణిమాప్రాలేయ 
భానువులై, నైకశత ప్రమితాంతే వాసి సంతాన సంతత ప్రకటిత ప్రతిబా 
విస్తారిత విశవ యశస్పితీకృత దిద్దిగంతరాళులై, హరహర చరణ సరోరుహ 
నిరంతర ధ్యానతత్సర హృధయాంతర పరిపక్వతా తులిత సోమయాజా 
కవిరాజులై, విరాజిల్లు ధీరధిషణావ ధీరిత దివిషదాచార్యులు శ్రీ 
మత్పుట్టపర్తి నారాయణాచార్యుల వారు 


- డార్డర్‌, దివారర్ల వేంరటావధాని 





మహాభారత విమర్శనము 
ద్వితియ భాగము 


' మహాకవి” * సరస్వతీపుత్ర” 
పద్మశ్రీ 
డాక్టర్‌ పుట్టపర్తి నారాయణాచార్యులు 


Mahabharata Vimatsanam - Volume Il 
[Cntical Study of Mahabharata] 
by Padmasn Dr Puttaparths Narayana Charyulu 


© Reserved 


Published by 
Dr Puttaparrtht Naga Padmini, 
Second Edition 


April 2001 Printed with 
The Financial 
assistance 

Printed at from 

Akruti Offset printers Tirumala 

Chikkadapally, Hyderabad, Tirupathi 


(040 = 7664525) Devastanams 





For Copies: 

Dr. Puttaparthi Naga Padminl 
6-3-1142 Flat No 106 

Bhola Shankar Makta Begumpet 
Hyderabad - 500016 

Ph 3410761 


Visalandhra Boox/triousd 
All Branches 


Price - 80-00 


pt” ధా 


జ 
న 





ప్రచురితము 


తిరుమల తిరుపతి దేవస్థానము వారి 


ఆర్థిక సహాయముతో 


ఫ్టీర్టిక్ష 


జగమంతయు వ్యాసోచ్చిష్ట మన్నారు పెద్దలు ఎన్ని మహా పర్వత 
శిఖిరములనైనను - యెన్ని మహాసముద్రముల నైనను నూహింపవచ్చును 
కాని - వ్యాసుని మేధస్సు నూహించుట కష్టము ఆతని సృష్టియెంత 
విస్టృతమో అంత గంభీరము ఎంత గంభీరమో - అంత విసృృతము 
అందుకే పూర్వు లాతని నారాయణ స్వరూపు డనిరి భగవద్వ్యాస రచితములని 
చెప్పబడు వానిలో గొన్ని వారిని గాకపోవచ్చును స్కాందపురాణములో 
చాల భాగ మాతనిది గాదనియే యనిపించును ఆతని రచనము లనిపించువానిలో 
గూడ వతని కూర్చెంతయో - తరువాతి వారి చేర్చెంతయో - యిదమిత్చమని 
తేల్చుట - “గగనం గగనాకార” ముగా నుండును అనేక (ప్రతులలో 
ననేకములగు (క్రొత్త శ్లోకములు వచ్చును నేను నా దగ్గజనున్న (ప్రతినిబట్టియే 
యీ రచనమునకు బూనుకొన్నాను, నే నుద్దతీకరించిన శ్లోకములు గొన్నింటిలో 
లేకపోవచ్చును మజికొన్నింటిలో6 (గ్లొత్తశ్టోకము లుండవచ్చును అన్ని ప్రతులను 
దెప్పించికొని పరీక్షించుటకు నా కారికస్తోమత లేదు ఆయువును లేదు. 
నొకే కాదు మరెవ్వరికిని సాధ్యము గాదని నా యనుమానము క్షమింపుడు. 


వ్యాసుని రచన చాల (ప్రాఢమైనది ఓజోగుణ మెక్కువ వాల్మీకివాణి 
ప్రసన్న లలితము. ఆ కధ నర్థము చేసికొనుటయు సులభమే భారతమున 
ననేక సమస్యలు సమస్యలకన్నను గ్లిష్టమైనది యాతని రచన, ఏదో నాశక్తి 
కొలది యుపాసించినాను. భారతమున గొన్ని ప్రతులలో - నస్తాపహరణకథయే 
లేదట - వ(స్తాపహరణమే భారతయుద్ధమునకు (బ్రచోదకశక్తి దానినే గాదన్నచో 
నిక భారతయుద్దము నూహించుటయే కష్టము నాయీ విమర్శనములు 
సర్వసమ్మతములుగ నుండవలెనను సపేరాస నాకు లేదు. దానిలో నా 
రాగద్వేషములు ప్రతిఫలించి యుండవచ్చును కొన్ని యెడల నా దృష్టి 


సంకుచితమైయుండవచ్చును. పాఠకులు నా యీ దౌర్భల్యములను సహృదయతతో 
క్షమింపవలెను. 


నేనీ గ్రంథమును రచించి చాల సంవత్సరములైనది. ఆనేక కాల 
మో రచన మూలబడియుండెను. ఇది వెలుగు జూచునను నాశగూడ 
నాకుండలేదు దైన మెప్పు డెప్పు డేపని చేయునో యూహించుట కష్టము. 
మిత్రులు, సహృదయులు, శ్రీ పాలుట్ల పాలంకయ్యగారి యుదారహృదయము 
= యీ పుణ్య కార్యమునకు బూనుకొన్నది. భాషాభిమానులు సహృదయ 
ధనికులైన శ్రీ ఈదర వేంకట్రామయ్య గారీ (గ్రంధమును (బ్రచురించు 
మహాకార్యమునకు బూనికొనిరి వారిరువురకు నా నమోవాకములు, 


మహాభారతము'పై గృషియొనర్చిన మేధావు లెందరో గలరు వారిలో 
నొక్కొక్క రొక్కొక్క మహాపర్వతము నావంటి యల్పజ్ఞానకు వారితో సామ్యము 
లేదు. చాలవటికు వారి కృషి నంతయు నేనీ (గ్రంథమున వాడుకొన్నానియే 
చెప్పవచ్చును ఈ రచనమున నా ప్రత్యేకత యేమియు లేదు వారి 
భావముల నొక మాలగా గూర్చి - మియెదుట నుంచితినంతే మహార్మాష్ట్రలెందటో 
మహాభారతముపై విమర్శనము లొనర్చినారు. వారిలో ముఖ్యముగ 
“హరిదానుబాళాశాస్త్రీ” గారి పేరు చెప్పవలసియున్నది వారికి నా (ప్రత్యేక 
కృతజ్ఞత 

(గ్రంధము ముందున్నది సహృదయులు చదివి - సౌజన్యముతో 
విమర్శించినచో ధన్యుడను, 


కడప - పుట్టపర్తి నారాయణాచార్యులు 
25-1-65 


విషయ సూచిక 
స్పర్దతో నుత్ప్సన్నములైన మంచిగుణములు 
విడువని పట్టుదల - నాయక గుణములు 
అలౌకిక ధైర్యము 
దుశ్చాసనుండు = శకుని 
బానిసతనము 
గాంధారరాజు - శకుని 
మహారధుండు కర్ణుడు 
అనివార్యమైన సామాజిక ఘటన, గొప్పు దురదృష్టము 
కర్ణుని జన్మము 
కుంతీదేవిది దోషమా? 
కర్ల్గుని యసామాన్య శార్యము 
అలౌకిక దానళూరత్వము 
కర్టుని సహన శీలత 
కర్ణుని సమయజ్ఞత 
కర్ణుని నిర్మలాంతరంగము - గుణగ్రాహకత్వము 
స్వార్థము = లేక = స్వాతిశయము 
దుర్యోధనుని తోడిచెలిమి 
శపిత విద్యాదానము 
కర్టుండు దుర్యోధనుని పక్షమున నెందుకు జేరెను? 
కర్గ్గు డర్జునునకంటెను పరాక్రమవంతు.డా? 


12 
19 
20 
26 
34 


40 
42 
47 
58 
71 
72 
76 
81 
84 
91 
97 
18 


శ్రీకృష్ణుని భేద నీతి 

శల్య ప్రకరణములోని యౌచితి 
దయనీయమైన మరణము 
రాజర్షి భిష్ముండు 

భీష్ముని మాహాత్మ్యము 

భీషు శని జన్మకథ 
భీష్మాచార్యుల గురుపరంపర 
రాజుగా భీష్ముని యోగ్యత 
ఒక విచిత్ర సన్ని వేశము 

భీష్మ (ప్రతిజ్ఞ 

భీష్ముని భూమిక 

భీష్ముని సత్యసంధత విధిదురాగతము 
భీష్ముని సత్యసంధత 
భీష్ముండు = పాండవులు 
(ద్రౌపదీ వస్రాపహరణము 


భీష్మాచార్యుల యుద్ధము 

భీష్ములకు( దగిన ప్రతిపక్షి శ్రీకృష్ణుండొక్కడే 
భీష్ముని యౌదార్యము 

దివ్య శర శయనము 


భీస్మాచార్యుల కరోర కర్మనిష్ట 
శ్రీకృష్ణుడు గూడ వికలు(డైనాండు 
మహానిర్యాణం 


120 
124 
126 
129 
132 
136 
140 
140 
143 
156 
162 
163 
165 
168 
173 
184 
186 
189 
192 
195 
199 
201 


2 Yam A 
సాహితీ సహస్తఫణి 

అటు పటుతర గద్య పద్యోక్తుల జలధులను మధిస్తూనే, యిటు మృదు మధుర 
బంధురంగా, పదాలను సంధించగల (ప్రజ్ఞగలవారు-పుట్టపర్తివారు అటు భారత ప్రాచీన 
వైభవ కాంతుల తేజస్సులకు, ముష్ట హృదయులవుతూనే-యిటు సర్వధర్మాతీత 
మానవతా గాయత్రీ మంత్రాన్ని ప్రపంచ జనావళికి ఉపదేశించగల అపర విశ్వామిత్రుడీ 
పుట్టపర్తివారు స్వామీ శివానందుల వారిమాటల్లో సాహిత్య దర్చణకారుడు, ఉత్కళ 
దేశీయుడైన విశ్వనాధ కవిరాజులా 'చతుర్ధశ భాషా విలాసినీ మనోహరుడు'గా 
వెలుగొందుతూనే మరోనైపు జ్యోతిష వ్యాకరణాలంకార శాస్త్ర పాండితీ ప్రకర్షతో 
'సహఫణి'లా (ప్రకాశించగల విద్వన్మణి పుట్టపర్తి వీటితోపాటు సంగీత నాట్య 
విద్యలలోనూ అనన్య సామాన్యమైన ్రజ్ఞాధురీణతను ప్రదర్శించగల బహుముఖీనమైన 
పాండితీ మూర్తి మత్వం పుట్టపర్తి వారిది ఓ జీవితకాలంలో ఒక పండితుడు, యింతటి 
విశ్వరూపాన్ని ప్రదర్శించటం-“న భూతోన భవిష్యతి” సాహిత్యవేత్తగా వారి రచనలలో 
కనబడే చిక్కదనం, చారిత్రక పరిశోధకునిగానూ అనుభవానికి రావటం అద్వితీయం 
వాగ్గేయకారునిగా వారి రచనలలో జాలువారేకమ్మదనానికీ-భాషా శాస్త్రవేత్తగా వారి 
ప్రసంగాలలో తొంగి చూచే కరిన తపస్సు తాలూకు కరుకుదనానికీ పోలికే వుండదు. 
వజ సమంగా తోచేవారి సమీక్షా ధోరణి నవనీత కోమలంగా అనుభూతమయ్యే 
వారి కవితాత్మక దృష్టీ-దక్షిణ, ఉత్తర ధృవాలని ఒకచోటచేర్చటం సాధ్యమే ననిపిస్తాయి 
సుమా! 

కవిగా, వాగ్గేయకారునిగా విమర్శకునిగా, పుట్టపర్తి భారతీయ సాహిత్య సువిశాల 
శ్షేతంలోనే నిరుపమానులు ఇన్ని రంగాలలోనూ పరిపక్వతను సాధించిన 
మహామేధాశాలులు మరి ఒకరు కనిపించటం దుర్హభమే 

డెబ్బై ఐదు సంవత్సరాల జీవన యాత్రలో అంతకు రెండింతల రచనల్ని 

వెలువరించి భారతీయ సాహిత్యక్షేత్రంలో 'నారాయణ గహనవనాన్ని' వ్యాపింపజేసిన 
పుట్టపర్తి వారి ముద్రిత రచనలలో యీ 'మహాభారత విమర్శనము' పండితోత్తముల 


(ప్రశంలనందుమన్న (గ్రంధరాఎనిం 

పూర్వ సాహిత్య సురభిళాలను గ్రోలి, నవ్యసాహిత్య సీమలలో విహరించి, అన్య 
భాషా సాహిత్య చందన లేపనంతో పులకించి, సంగీత రసాస్వాదనలో మునిగి, 
నొట్యాభినయ భంగిమలలో తేలి, కావ్య వచన రచనాటవులలో చిక్కి, భక్తి 
సూత్రాధారంతో భగవత్సాన్నిధ్యానికీ చేరుకున్న అపర భాగవతోత్తములు , మా 
అయ్యగారి మహాభారత విమర్శనము (గ్రంధ పునర్ముద్రణకై తిరుమల తిరుపతి 
దేవస్థానం ఆర్జికసహాయాన్ని అందజేయటానికి అంగీకరించటం, నా అధృష్టం 
కారణాంతరాల వల్ల, ముద్రణ సకాలంలో జరగకపోయినా, నా అభ్యర్థనమేరకు, మరింత 
గడువును పొడిగించి, పుస్తక ముద్రణలో సహకరించిన తి తి దే ఎగ్జిక్యూటివ్‌ 
ఆఫీసిరుగారికీ, సంపాదకులు శ్రీ ఎనీ ఎస్‌ రామమూర్తిగారికీ కృతజ్ఞతాంజలులు 
(గ్రంధముద్రణలో తగుసూచనలూ సలహాలనిచ్చి ఓరూపం వచ్చేలా చేసిన 'రచన' 
జర్నలిజం కళాశాల ప్రిన్సిపాల్‌, డాక్టర్‌, గోవిందరాజు చక్రధర్‌ గారికీ, అందంగా 
ముద్రించిన ' ఆకృతి ఆఫ్‌సెట్‌ ఫ్రింటర్స్‌ వారికీ (గ్రంధవిక్రయ భారాన్ని సహృదయంతో, 
అయ్య గారిపట్ట గౌరవాదారాలతో అంగీకరించిన 'విశాలాంధ్ర' శ్రీ రాజేశ్వరరావుగారికీ 
నా వినయాంజలులు ముఖ్యంగా (గ్రంథము[ద్రణలో సహకరించిన మా అన్నయ్య 
శ్రీమాన్‌ పుట్టపర్తి ఆరవింద్‌, కీ మా వదినె కుం సౌ రాజ్యలక్ష్మికి నా శుభాకాంక్షలు 
అఖండ ప్రతిభా సంపన్నులు, పరమభాగవతోత్తములు పుట్టపర్తి” వారి కుమార్తెగా 
జన్మించి, ఈ మహోత్కృష్ట రచనను మళ్ళీ తెలుగు సాహితీలోకానికి అందించే 
మహద్భాగ్యం దక్కటం నా పురాకృత జన్మ విశేషం 


= పుట్టపర్తి నాగపది శన 


పుట్టపర్తివారి మహాభారత విమర్శనము 
డాక్టర్‌ అక్కిరాజు రమాసతిరావు, హైదరాబాద్‌ 
“నేనీ గ్రంథమును రచించి చాలా సంవత్సరము లయినది ఆనేకకాల మీరచన మూలబడి 


యుండెను ఇది వెలుగు జూచునను నాశ గూడ నాకుండ లేదు ” లని పీరికలో చెప్పుకున్నారు 
ఆచార్యులవారు 


శ్రీ ఆచార్యులవారు సంస్కృతం, ఇంగ్లీషు, ఇతర భారతీయ బాషలలో వచ్చిన మహాభారత 
వ్యాఖ్యానాలూ విమర్శలూ అన్నీ అవలోడనం చేసి ఈ (గ్రంథాన్ని రచించినట్లు తెలుస్తున్నది మహా 
బారత కాలం నాటి రాజకీయ, సాంఘీక, మత, నైతిక సరిస్థితులను (ప్రతిభావంతంగా ఈ 
గ్రంథములో సమీక్షించారు ఆచార్యుల వారు హిందూ మతం ఉతృష్టతను గూర్చి 
తెలుసుకోదలచినవారు ఈ (గ్రంథాన్ని తప్పక చదవాలి భారతీయ సమాజాన్ని అనుశాసించే 
ఉన్నతాదర్శా లెటువంటివో, వారు ఆశించిన జీవిత పరమీర్థము ఎటువంటిదో, దాని ఉత్తాన 
పతనావస్థల చరిత్ర ఎటువంటిదో మహాభారతం ఆధారంగా ఈ విమర్శన (గ్రంథంలో ఆచార్యులవారు 
నిరూపించారు 

వారు పలు భారతీయ భాషలలో మహాపండితులు కాబట్టి పరమ మనోజ్ఞమైన భావుకతా 
పరసీమలకు వారు చేరుకోగలిగారు ..ఈ (గ్రంథం ఆచార్యుల వారి ప్రసన్నధారా మధురమైన శైలికి 
నిలయం ఆదునిక తెలుగువచన శైలీ నిర్మాతలలో ఆచార్యులవారికి చెప్పుకోదగిన స్థానముంది 
వారి కాకువు, వారి అధిక్షేసణ, మృదుహాసోజ్ఞ్యలలలి త పదవిన్యాస శైలి ఈ (గ్రంథంలో హృదయంగమం 

“ మహాభారతం కురుపాండవుల యుద్దగాథ మాత్రమే గాదు అది ఆర్యుల తత్ప్వజ్ఞాన 
ధర్మశాస్త నీతిశాస్త్ర రాజ్యశాప్రముల పేటిక వ్యవహారశాస్త్ర , కామ శాప్రముల సమావేశము మన 
సంస్కృతి యొక్క సర్వస్వము మన జ్ఞానకోశము ” ఆంటారు ఆచార్యులవారు ప్రపంచ 
సాహిత్యంలో ఇటువంటి గ్రంథం ఇంకొకటి లేదు ఆంటారు వారు భారతడేశ;లో 
మధ్యయుగాలలో విలసిల్లిన భక్తిపంధాకు మహాభారత విజ్ఞానమే జన్యభామి అని సిద్దాంతీకరించారు 
ఆచార్యులవారు 

శ్రీకృష్ణ తత్త్వాన్ని పరమ మనోజ్ఞంగా ఆవిష్కరించారు. మహారాష్ట్ర భాషలో ఉన్న గీతా 
వ్యాఖ్యానాలనన్నిటినీ పరిచయం చేశారు రామాయణ, మహాభారతాలు భారతీయ జనజీవనంపై 
చూపిన (ప్రభావాన్ని పుస్తకానుప్రసక్తంగా ప్రస్తావించారు 

మహాభారతానికి సంబంధించిన వివిధ విషయాల పరిశీలన ఆచార్యులవారి ఈ (గ్రంథంలో 
నిస్తులంగా, అమితాశ్చర్యబనకంగా కనిపిస్తుంది పాశ్చాత్య సాహిత్యకులు, విమర్శకులు, తత్తవేత్తలు 
మహాభారతాన్ని గురించి చేసిన ఆపవ్యాఖ్యానాలు, పడిన పొరపొట్టు వెలిబుచ్చిన అసంగతాభోప్రాయాలు 
ప్రస్తావించి వాటికి మరి ప్రత్యాభానం చేయలేని సమాధానాలు చెప్పారు ఆచార్యులవారు 
భారతంలో పొంది ఫొసగనట్టు కన్పించే అంశాలను (క్రీ ఆచార్చులవారు ఎంతో సమర్థంగా 
సమన్వయించారు ఇక విదేశీయుల స్వదేవాయుల దురర్థకమైన (వ్రాతలను ఖండించారు 

భారతదేశంలో చిరకాల వ్యవస్థతమైనది ప్రజాసత్తాకమేనని అత్యంతాహ్లాదకరమైన ఆధారాలతో 
నుహా భారతంలోని అనేక సన్నివేశాలను చూపుతూ నిరూపించారు ఆచార్యులవారు అంతేకాదు 


భాదతీయ రాజ్యవ్యవస్థ పై పౌర జాన పదులకున్న నియంత్రణను ఆద్బుతంగా ఆవిష్కరించారు 
ఇటువంటి వ్యవస్థ అశోకుడి కాలం వలకు అమలులో ఉన్నట్టు చారిత్రక ప్రమాణాలు చూపారు 
(ప్రజల సమ్మతితోనే పన్నులు పెంచవలసిందే కాని రాజు తనంతట తానుగా అధికంగా పన్నులు 
వసూలు చేయకూడదనటానికి నిదర్శనాలు భారతం శాంతి పర్వం ద్యారా వివరించారు 

మహా భారతేతివృత్తం కల్పితమనీ, చారిత్రం కాదనే వాదనలను ఆచార్యులవారు 
విశ్చసనీయమైన ఉపపత్తులతో ఖండించారు మహాభారత యుద్ధం జరగటానికీ, ఆనాటి 
సామాజిక రాజకీయ జీవనంలో పతనావస్థ కలగటానికీ గణరాజ్య వ్యవస్థ దెబ్బతినడమేనని 
సోపపత్తికంగా వ్యాఖ్యానించారు పురాణ చరిత్ర కాలం నుంచీ భారతదేశంలో గణ రాజ్యాలు 
అంటే రిపబ్లిక్‌లు మాత్రమే ఉండేవనీ వీరంతా కలిసి ఒక సమ్రాట్టును ఎన్నుకొనే వారనీ సమా ఖ్య 
వ్యవస్థగా దేశమంతా శాంతి భద్రలతో, (ప్రజా సౌకర్యానికి ప్రముఖ స్టానం ఇచ్చి అలరారుతూ 
ఉండేదనీ నిదర్శనాలతో విశ్లేషించి చూపారు శ్రీ ఆచార్యులవారు ఈ (ప్రజా సత్తాక గణరాజ్య 
వ్యవస్థకు జరాసంధుడు, శిశుసాలుడు, కంసుడు, దుర్యోధనుడు విఘాతం కలిగించడం వల్లనే 
భారత యుద్దం అనివార్యమైందని అయా సంఘటనలద్వారా నిరూపించి చూపారు శ్రీ 
ఆచార్యులవారు శ్యాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు విచ్చిత్తి దేశ విపద్దశకు కారణమవుతున్న 
సత్యాన్ని విపులంగా వ్యాఖ్యానించారు పుట్టపర్తి వారు 

పుట్టపర్తి నారి మహాభారత విమర్శనంలో మెచ్చుకోదగిన విషయం ఏమంటే ఆయా పాత్రల 
ఆంతరిక చిత్తవృత్తులను ఆయా సన్నివేశాల ఆధారంగా పారదర్శకంగా నిరూపించి ధర్మాధర్మాల 
పర్యవసానాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించడం ఆధునికులలో కొందరు విమర్శకులు కౌరవుల 
పట్ల ఆమిత బౌదార్యాన్ని ప్రదర్వించడం, ఆపద్ధర్మ సన్నివేశాలను దుర్మేధావిలసనంతో 
వ్యాఖ్యానించడం, పాండవులను దోషులుగా నిరూపించడానికి (ద్రావిడ ప్రాణాయామానికి 
పూనుకోవడం పుట్టపర్తి వారు నిర్షంద్వంగా విస్పష్టంగా సూటిగా సరళంగా పరాస్త్రం చేశారు 

కర్ణుడి పాత్రోన్మీలనాన్ని అమిత సానుభూతితో రూపుకట్టించారు ధృతరాషుడి దుర్మార్గాన్ని 
కాదనడానికి వీలులేని ప్రమాణాలతో నిరూపించారు ధృతరాష్ట్రుడి వల్లనే భారత యుద్ధమనే 
మహా సంక్షోభర అనివార్యం కాలేక పోవడాన్ని గొప్ప న్యాయాధిపతి తిరుగులేని తీర్చులాగా 
(ప్రకటించారు 

ఆచార్యులవారీ మహాభారత విమర్శనంలో కర్ణుడి దైవదుర్విపాకాన్ని విపులంగా, 
పరమకారుణికంగా వర్ణించారు (ప్రధాన పాత్రలన్నిటిలో కర్ణుణ్ణి అత్యంత ్రధానపాత్రగా 
అతడి బౌదార్యాన్ని, సత్య సంథతను, దానగుణాన్ని విశ్లేషించి చూపారు భీష్మ(ద్రోణుల పాత్రల 
విశ్లేణం అద్భుత మనిపిస్తుంది, సంస్కృత భారతం చదవడానికి సామర్థ్యం లేని వారికి 
మహోపకారం చేశారు ఆచార్యులవారు ఆ ప్రధాన పాత్రల స్థానాన్ని కూడా ఎంతో (ప్రతిభావంతంగా 
విశ్లేషించారు 

(ప్రసక్షాను (ప్రస్తంగా ఆధునిక ప్రపంచంలోని అనేక విష్ణన సీద్దాంతాలతో మహాభారత 
తాళ్ళీక దర్శనాన్ని పోల్చి విగ్గు తేల్చడం (శ్రీ ఆవార్యులవారి మహా ప్రతిభకు గీటురాయిలా ఈ 
విమర్శ (గ్రంథం కనపడుతుంది 

(శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులవారి మహాభారత విమర్శనం యుగ యుగాల భారతీయ 
సంస్కృతిని వివరించే విశిష్ట గ్రంథం 


శ్రీమతే నారాయణాయ 


మహాభారత వమర్శనము 
ద్వితీయ భాగం 
స్పర్థతో నుత్సన్నములైన మంచి గుణములు 


ధర్మరాజుతో నన్నివిధముల దుర్యోధనున కు బోటీ! తాను ధర్మరాజు 
కన్నను గొప్పవాడని “పౌర జానపదు' లెంచవలెను. దానికి దగిన మార్గము 
లన్నియు దుర్యోధను డన్వేషింపం దొడరాను. కౌంతేయులు రాజసూయము 
నొనర్చిరి ఆ యజ్ఞముచే వారికి( బేరు (ప్రతిష్టలు పెరిగినవి పాండవు లడవులలో 
నున్నప్పుడు దుర్యోధనుడు గూడ తా నా యజ్ఞమును జేయ6 దలపోొసిను 
కాని రాజసూయము నొనర్చుట చిన్న పనిగాదు. ఆ యజ్ఞము చేయుటకు 
ముందు యజమానుడు లేక యాతని బంధువులు, సాటి క్షత్రియుల నందరిని 
బాహుబలముతో జయింపవలెను విక్రమముతో రాజ్యమును సంపాదింపవలెను. 
ఇప్పటికి నీ రెండు పనులు దుర్యోధను డొనర్పలేదు అతండు గర్జునకు6 
దన కొజంత నెటింగించెను. రాధేయుండు సుయోధనుని కోర్కెను! జెల్లింపం 
బూనుకొన్నాండు. కర్షు డెందరినో క్షత్రియులను గెల్చి, దుర్యోధనునకు 
వశవర్తులనుగా నొనర్చెను. మైత్రికి వశుండైన కరుడు క్షత్రియుల నందరిని 
జయించి, తనకు స్వాధీనమొనర్చిన వెంటనే దుర్యోధనుని యాళ మూడు 
పూవు లారు కాయలైనది అతడు గర్జునితో నన్నాండు నీవంటి మిత్రుండున్న 
వానికి ప్రపంచమున నలభ్యమైన సిద్ధి యేమున్నది? నా మనస్సునందున్న 
కొటుంత నీ వెణుయగుదువు. యుధిష్థిరు( డొనర్చిన (శ్రేష్టమైన రాజసూయయాగమును 
చేను సూచితిని అట్టిదానిని నా చేతులారా నడిపింపనలెనని నాకోరిక. ఈ 
మాటలకు గర్జుం డెతయో సంతోషవడెను. అతండు దుర్యోధనునితో నిట్లు 
పలికెను. “మహారాజా! క్షత్రియు లందరును తావక పదాంకితులైనారు. ఇంక 
రాజసూయము నొనర్స వలెనా? లేదా? యన్న (ప్రశ్న కవకాశ మెక్కడిది? 
ఆవశ్య మొనర్చుము. దాని కగు సంబారముల నన్నిటిని సికరింతము గాక! 
పురోహితులను సిద్ద మొనర్తుము ” 


మహాభారత విమర్శనము ద్వితీయభాగము 2 

కాని కుల పురోహితు లందులకు సమ్మతి ంపలేదు వారు రాజ 

సూయమునకు బదులు “విష్ణుయాగ” మొనర్చందగునని దుర్యోధనునకు సలహా 
నొస(గిరి, వారి మాటలివి 


స ఏవ ముక్తో నృపతి మువాచ ద్విజసత్తమ; 


తేన త్వం యజ! రాజేంద్ర! శ్రుణు చేదం వచో నును 
(భావన ప అ. 266) 


“సుయోధనా! యుధిస్టిరుండు జీవించి యున్నంతవజుకును, రాజసూయ 
మొనర్భు నధికారము నీకు లేదు. నీవు రాజు లందరిని గెలిచితివి. నిజమే! 
కాని, యుధిష్టిరుని జయింపలేదు గదా! మజియాతనీ _ నిర్దించువజకును 
క్షత్రజాతి నంతయు జయించినట్టు గాలేదు ఇంతమా(త్రమే గాదు. నీ తండ్రి 
పెద్దవాడు ధృతరాష్ట్రుడు జీవించియే యున్నాడు అత( డున్నంతవజకును 
నీకు రాజసూయ మొనర్చు నధికారము లేదు. కనుక నా యజ్ఞ మొనర్భు 
తలవును వదలుము నుజీ యేదైనను వేజుదాని నానర్చుము.” 


దుర్యోధనుడు పురోహితుల యుపదేశములను( బాలించెను, అతండు 
విష్ణు యాగము నొనర్శినా(డు. తపస్సులు, యాచకులు, (బ్రాహ్మణులు 
మొదలైనవారు యువరాజు దానగుణమున కెంతయో దనిసిరి, అతనికి 'దానశూరు( 
డన్న కీర్తి దక్కినది, కాని యిందులో నొక్కటే లోపము. దుర్యోధనున కేర్పడిన 
యీ వితరణమునకు స్పర్థయే కారణము. దుర్వాసుం డత్యంతకోపను డనుట 
జిగద్విదితమే! ఆతనిని గూడ దుర్యోధనుండు దన యౌదార్యముచే మెప్పించెను. 
సేవలచే దృష్తి పెట్టెను. ఇంతటి యోర్సు హరాత్తుగ దుర్యోధనునకెట్టు బుట్టినది? 
పొండవుల పేరెత్తినంతనే వాడు భగ్గుమని మండును గదా! కౌంతేయులను 
(ప్రశంసించిన మైత్రేయ మహామునిని వాడు దమ్మిడీకి లెక్కగట్టి మాట్టాడెను 


3 మహాభారత విమర్శనము ద్వితీయభాగము 


మణీ దుర్వాసు నెడ నింత వినయముతో దుర్యోధనుడు వర్తించుటలో గారణమేమి? 
ఈ కపటనినయమునకు వెనుక నున్న మూలసూత్రమిది. పాండవులపై 
నుసిగొల్పుటకు6 దన కెవరెవరు బనికి వత్తురని వానికి. దోచునో వారి నందరిని 
దుర్యోధను డెంతయో శ్రద్దతో సేవించెను. దుర్వాసుని. గొలుచుటలో గూడ 
వాని యుద్దేశ్య మిదియే! ఈ యుక్తి బాగుగ బారినది. దుర్వాస మహర్షి 
దుర్యోధనునకు వరదానము గూడ నొనర్చిను. ఆ ఘట్ట మిది, 


(శ్రుత్వా తేషాం తధా వృత్తిం నగరే నసతా మివ 


స్ర్వైరేవ తే మహాపాపై గ్గతా వై దుస్తరం తమః 
(భావన ప. అ 262) 

పాండవులు వనమునందు వసించుచుండిరి. కాని దుర్యోధనునకు 
నిరంతరమును వారి చింతయే! కాపట్యమునం బేరు మోసిన కర్ణ దుశ్ళాసనులతో. 
జేరి దుర్యోధనుడు పాండవుల కెట్లు కీడొనర్చవలె ననియే సతత మాలోచించుచుండెను 
ఇట్టుండ నొకనా డొక సంఘటనము జరిగినది దుర్వాసుడు దన పదివేల 
శిష్యులతో? గూడ దుర్యోధనుని కడకు వచ్చెను. సుయోధనుడు వినమితుండై 
యా మహర్షి నాతిథ్యమున కాహ్వానించినా(డు. శిష్యులతో పొటు, దుర్వాస 
మహర్షి నాతడు విధియుక్తముగ బూజించెను. రాత్రిందివము లేమరక యా 
మహర్షికి సేవలు సేయసారాను. కొన్ని దినములు దుర్యాసు( డక్కడనే నిలిచినాండు. 
ఏ సమయమున కే శాపము వెట్టునో యని దుర్యోధనుని భయము. అందుకై 
వాండు శరీరమంతయు కన్నులుం గలిగి యా మహర్షి నుపాసించెను. ఎంతయో 
సమర్ధతతో సేవలు నిర్విర్తించెను బుషి యాతనిని వింతవింతగా. బరీక్షించును. 
ఒకనా డా మహర్షి యిట్లు బలికెను. “నాకెక్కువ యాకలిగా నున్నది. వెంటనే 
భోజనమును దయారు జేయింపుము.” ఈరీతి నాజ్ఞాపించి స్నానమునకై నదికి 


మహాభారత వినుర్శనము ద్వితీయభఖాగము 4 


వెళ్ళెను. వంట వెంటనే దయారైనది ఓరంత ప్రొద్దునకు బుషి తిరిగి వచ్చినాడు, 
వచ్చిన వాండు భోజనముకు6 గూర్చొనలేదు. “నా కాకలి కాలేదని” యూరకొనెను. 
ఒకానొకనా(డు బుషి హరాత్తుగ నా కాకలి యగుచున్నదనును. నోటిమాట 
నోట నుండగనే వంటలు దయారు గావలసినదే! మజియొక నాటి యర్దరా(త్రి 
దుర్వాసుండు లేచి భోజనమన్నాండు! దుర్యోధనుడు వెంటనే వంట దయారుగావించెను 
దుర్వాసు డిష్టము వచ్చినట్టు, దుర్యోధనుని నిందించుచు, “నాకు తిండి వలదు. 
పొమ్మన్నాడు!” ఈరీతి నాతండు పెట్టిన చిక్కులకు లెక్కలేదు. కాని దుర్యోధను 
డే వికారమునుం బొందలేదు ఒకనాం డైనను విసుగుకొని యెజుంగడు దుర్యోధనుని 
సేవలకు రుద్రాంశజుడైన దూర్వాసుడు పరమసంతుష్టు డయ్యెను, అతండు 
సుయోధనుని జూచి “నీ సేవల కెంతయో సంతసించితిని, నేను బ్రసన్నుండ 
నైన నింక నీ కలభ్యమైన పదార్థము ముల్లోకములలో నుండరాదు వరము 
గోరుమనెను ” దుర్వాసు6 డీమాట యనుసరికి సుయోధను(డు మిన్నందినాండు. 
కర్ణ దుశ్శాసనులతో నాలోచించికొని, యాతండు బుషి నిట్టు వేడెను, “స్వామీ! 
మా కులమున కలంకారభూతు(డైన యుధిస్టిరుండు బంధుజన సహితుడై 
వనములం దున్నాండు అతండు గుణవంతుండు, ధర్మాత్ముండు, చారిత్రసంపన్నుండు. 
మీ రాతని కతిథి గావలెను కాని యందులో నొక చిన్న కోరిక, పాంచాల 
రాజపుత్రు సుకుమారి, యశస్విని, శీలవతి, ఆమె (బ్రాహ్మణులను, దన మగలను 
భుజింపబేసి, తానుగూడ నాహారమును స్వీకరించి, విశ్రాంతి గొనుచున్న 
సమయమున మీరచటికి( బోవలెను. అప్పుడు దమరు భోజనమును యాచింపవలెనని 
నా మనవి, 


దుర్వాసు. డట్లే గానిమ్మన్నాడు ఆ మహర్షి యటనుండి గదలెను 
దుర్వాసను డిచ్చిన వరమునకు సుయోధనునకు బట్టరానీ సంతోషము గలిగినది. 
అత(డు కర్ణుని చేయి చరిచి, పకపక నవ్వెను. రాధేయునకు గూడ నీ 


క్‌ నుహాభారత విమర్శనము ద్వితీయభాగము 


విషయ మిష్టమే! “మహారాజా! నీ శత్రువులింక దుర్భర సంకటములలో మునిగినట్లే! 
దుర్వాసునకు( గోపము మిక్కుటము ఆ వహ్నిలో వారు భస్మమై పోవుటయు 
నిజము. ఇంక చింతింపకుమ”ని కర్షుండు దుర్యోధను నోదార్చెను కనుక కర్షుని 
వినయ (్రదర్శనమును సత్యమైనది గాదు. అతని సద్గుణ (ప్రదర్శనముల కెల్లను 
ట్రేరకమైన మూలశక్తి యొక్కటియే? పాండవులపై నసూయ, వారిని నాశన 
మొనర్భవలెనను దృఢ సంకల్పము దుర్యోధనుని సద్గుణము లన్నియు, నిట్లు 
దుష్టభావ ్రబోధితములై యురగ ఫణాలసితమైన రత్నమువలె, సత్పురుషుల 
కనిషేవ్యములైనవి. తన మాటలకు సమ్మతింపక, పాండవుల బ్రశంసించు పెద్దల 
నెందరినో వాండు దూషించెను. మైత్రేయ మహర్షి కౌంతేయులను ప్రశంసించినాండు. 
ఆ పొగడ్త సుయోధనునకు సహింపరాలేదు. వాండు వెంటనే మైత్రేయు తొడను 
బలముగా జేతితో (గ్రుద్దెనట 


దుర్యోధనుని (బ్రాహ్మణభక్తి వంటిదే (బ్రజలయెడ వా(డు గనుపరచిన 
ప్రీతి గూడ! ఆశ్రమవాస పర్వమున నొక కధ వచ్చును ధృత రాష్టం డీ 
మాట లనెను. “మావంశ మెన్నియో వర్షములనుండి మిమ్ము. బాలించుచు 
వచ్చినది. మీరును మా యెడల, ననూచానముగ రాజభక్తిని. బ్రదర్శించితిరి 
నేటికిని నా సంతతియైన పాండవులు పాలించుచునే యున్నారు నా సుతుండైన 
దుర్యోధను(డును మిమ్ము నింతవణకు( బరిపాలించెను గదా!” ఈమాటలకు 
పౌర జానపదు లిట్టు సమాధానము నొసంగిరి “రాజా నీ వింతవజకును, 
మమ్మెంతయో యాదరమున( బాలించితివి నీ సుతుండైన దుర్యోధనుండును( 
బ్రీతితో జూచెను అత(డు మా మనస్సుల కెన్నండును నొప్పి గలిగించినవాండు 
గాడు. దుర్యోధనుండు మమ్ము తన సంతానము వలెం బ్రేమించెను, యుధిస్టిరుండు 
గాడ వర్షసహ(స్రములు మమ్ము( గంటికి రెప్పవలె గాచి రక్షించినాండు. 


మహాభారత వినుర్శనము ద్వితీయభాగము 6 


దుర్యోధనుని పాలన యెడం (బ్రజ లనురక్తులై యుండిరి, ఆతడు 
వారి నెంతయో యాదరముతో' జూచెను, కొని యా యాదరము నిష్కామమైనది 
గాదు ధర్మశీలమైనది గాదు పాండవులకన్నను దాను మిన్నయని జనులు 
దలపవలెను ఈ భావమే యాతని సర్వ సద్గుణ ప్రదర్శనములకును( (బ్రేరకము. 
దుర్యోధనుండు ప్రజలయెడ జూపిన (ప్రేమకు మటీయొక కారణము గూడ 
నున్నది. నాటి గణతంత్రరాజ్యములలో పౌరజానపదులకున్న పలుకుబడి 
సామాన్యమైనది గాదు వారి సమ్మతి లేనిది యే రాజు గూడ సింహాసనము 
నెక్కి నిశ్చింతగం బాలింపలేదు. ఈ పౌరజానపదుల పలుకుబడియే పూర్వము 
దేవాపిని రాజసింహాసనము నుండి నిష్కాసితునొనర్చెను. ఈ విషయము లన్నియు 
సుయోధనునకు6 దెలియనివి గావు. తనకు రాజ్యము ధర్మముగ, సంక్రాంతము 
గాలేదనియు వాండెణుంగును. అందుచే బ్రజలెప్పుడు తమపై దిరుగంబడుదురో 
యని, తండ్రి కొడుకుల కిర్వురకును భయమే! ధృతరాష్ట్రుని హృదయమున 
నీ భయ మెంత గాఢముగ నుండెనో, యింతకు ముందు వివరించితిమి 
దుఠ్యోధనుండు. గూడ (బ్రజలనోళ్ళు మూయుటకై వారి యెడల లేని దయను 
గనుపరచెను, ఈ విషయములు మేము గల్పించి, దుర్యోధనుని తలసైకెత్తిన 
యభాండములు గావు వా' డన్న మాటలలోనే యీ యర్థ మున్నది దుర్యోధను. 
డాడిన పల్కులివి 


ఏవ మేత న్మయా తాత! భావితం దోష మాత్మని 


ధ్రువ మస్మత్సహాయా స్తే భవిష్యంతి ప్రధానతః 
(భా ఆది స అ 142) 
తతో దుర్యోధనో రాజా! సర్వ మకృతయ శృనై: 


అర్థమాన ప్రదానాభ్యాం సంజహార సహానుజః 
(భా ఆది ప అ 143) 


7 మహాభారత విమర్శనము ద్వితీయభాగము 


“ప్రజలకు నా పైన యిష్టము గలుగుటకు సంభవ మున్నదని నే 
నింతకుముందే (గ్రహించితిని (గ్రహించి, వారి యసమ్మతినిం బోంగొట్టుటకై 
యర్థమాన (ప్రదానములతో నింతవజకును లాలించుచు వచ్చితిని ఈ (ప్రజలు 
మనకే తోడుపడుదురని నాకు తోచుచున్నది ” 


ఇట్టు భావించి దుర్యోధను డనేకములైన త్యాగములతో( |బ్రజలను( 
(బ్రసన్నులను6 జేసికొనెను. వారి హృదయములను గట్టినేయ దొడరాను. 


విడువని పట్టుదల = నాయక గుణములు 


వానిది యుడుముపట్టు, ఒక యభిప్రాయము మనస్సున బడినచో దానిని 
సాధించుకొనుటకు, వాండు వేయు యెత్తులకు మితముండదు. త్యాగముతో 
ననేకులను, దుర్యోధనుండు వశీకరించికొనెను ఇంతమాత్రమేగాదు. దూరస్థులైన 
వారితో. గూడ, దన ప్రయత్నమున కెవ్వరెన్వరు దోడ్పడుదురో వారి నందరిని 
వేయి కన్నులతో. గనిపెట్టికొని సుయోధను6 డాదరించుచునే యుండెను. ఈ 
ప్రయత్నములు వాని బాల్యము నుండియే సాగినవి ఇది యెంత దూరదృష్టి! 
అర్జునుండు మహాస్త్రసంపన్నుండు ఈ విషయము సుయోధనునకు( దెలియును, 
ధనుర్విద్యలో కవ్వడి కెత్తువచ్చువాండు గర్జుడే! కనుక దుర్యోధనుడు రాధేయునితో 
నెంతయో స్నేహము చేసెను, వాని కంగరాజ్య మొసంగి లాలించెను. న్యాయము. 
జూచినచోం గర్జుండు దుర్యోధనున కనుచరు(డు కాని యీ భావమును దుర్యోధను( 
డెన్షడును గనుపరుపనే లేదు కలకాలము కర్గునితో మిత్రుని వలె మెలలొను 
వాని స్నేహభిక్షను యాచించెను ఈ విషయమును భారతకారులిట్టు వ్రాసిరి, 

అభిషిక్షోంగ రాజ్యేన శ్రియా యుక్తో సహోబలః 


200009 


(భా. ఆది. ప, అ. 136) 


7 మహాభారత విమర్శనము ద్వితీయభాగము 


“ప్రజలకు నా పైన యిష్టము గలుగుటకు సంభవ మున్నదని నే 
నింతకుముందే (గ్రహించితిని (గ్రహించి, వారి యసమ్మతినిం బోంగొట్టుటకై 
యర్థమాన (ప్రదానములతో నింతవటుకును లాలించుచు వచ్చితిని ఈ ప్రజలు 
మనకే తోడుపడుదురని నాకు తోచుచున్నది ” 


ఇట్టు భావించి దుర్యోధను డనేకములైన త్యాగములతో( బ్రజలను 
'బ్రసన్నులను6 జేసికొనెను. వారి హృదయములను గట్టివేయ దొడలౌను. 


విడువని పట్టుదల = నాయక గుణములు 


వానిది యుడుముపట్టు, ఒక యభిప్రాయము మనస్సున బడినచో దానిని 
సాధించుకొనుటకు, వాండు వేయు యెత్తులకు మితముండదు. త్యాగముతో 
ననేకులను, దుర్యోధనుండు వశీకరించికొనెను ఇంతమాత్రమేగాదు. దూరస్థులైన 
వారితో గూడ, దన పప్రయత్నమున కెవ్వరెన్వరు దోడ్పడుదురో వారి నందరిని 
వేయి కన్నులతో. గనిపెట్టికొని సుయోధనుం డాదరించుచునే యుండెను. ఈ 
ప్రయత్నములు వాని బాల్యము నుండియే సాగినవి ఇది యెంత దూరదృష్టి! 
అర్జును౦డు మహాస్త్రసంపన్నుండు ఈ విషయము సుయోధనునకు( దెలియును, 
ధనుర్విద్యలో కవ్వడి కెత్తువచ్చువాండు గర్జుండే! కనుక దుర్యోధనుడు రాధేయునితో 
నెంతయో స్నేహము చేసెను, వాని కంగరాజ్య మొసంగి లాలించెను. న్యాయము. 
జూచినవోం గర్జుండు దుర్యోధనున కనుచరుండు కాని యీ భావమును దుర్యోధను( 
డెన్షడును గనుపరుపనే లేదు కలకాలము కర్షునితో మిత్రుని వలె మెలలౌను 
వాని స్నేహభిక్షను యాచించెను ఈ విషయమును భారతకారులిట్టు (వ్రాసిరి, 


అభిషిక్తో౭ంగ రాజ్యేన శ్రియా యుక్తో సహోబలః 


అత్యంత సఖ్య మిచ్చా మీత్యాహ తం స సుయోధన; 
(భా. ఆది. ప. అ. 136) 


9 మహాభారత విమర్శనము ద్వితీయభాగము 


వేఖుచేయలేరు ఇక దక్కిన కష్టముల కేమి లెక్క? గొప్ప రాజ్యమిత్తునని 
నీవు పలుకుచున్నావు. ఆ రాజ్యము నా కెందులకు? ఒకవేళ నీవు మహా 
సామాజ్యమే యొసంినను దానిని వెంటనే సుయోధనునకు సమర్పింతును. 
ఇది నిజము” కుంతీదేవి గూడం గర్గునిపై నీ బాణమునే బ్రయోగించెను. 
ఆమె యుపాయము గూడ సాంగిరాలేదు కుంతీదేవితో కర్టు. డిట్లన్నాడు. 
“అమ్మా! దుర్యోధను(డు నన్నెంతయో గౌరవించెను. అత(డు నా కోర్కెలన్నియు! 
దీర్చినాడు అభిన్నుండైన మిత్రుండుగ నాతో మెలరగౌను ఒకనాడైనను నే నసుఖమును 
భావింపలేదు ఇట్టి వానిని నేను వదిలి వచ్చుట ధర్మమగునా! దుర్యోధనుండు 
పాండవులతో వైరమును( గట్టుకొనుట నన్ను విశ్యసించియే! నే నాతని వైపున 
నుండగ వైరు లెవ్వరు నాతని జయింపలేరని దుర్యోధనుని నమ్మకము దేవత 
లింద్రుని పాదములకు నమస్కరించినట్లు నిరంతరము దుర్యోధనాదులు నాకు 
నమస్కరింతురు ఇట్టి స్థితిలో దుర్యోధనుడు సంకటములో నున్నప్పుడు నే 
నాతనిని వదలి వచ్చుట నీచమైన పనిగదా! అతని యన్నముతో నింతవజకును 
(బతికితిని దానికి బదులు దీర్చవలసిన కాలము అరుదెంచినది. కృతఘ్నుండు 
“సేసిన యుపకారమునకు బదు లపకారము నొనర్చును. కృతజ్ఞండు యుపకారము 
నుపకారముతోనే దీర్చును. నేను కృతఘ్నుండను గారాదు ” దుర్యోధను డొక్క 
కర్ణుని పైననే యాధారపడలేదు. భీష్మద్రోణాదుల శక్తుల నాతండు బాగుగా 
గుర్తించి యుండెను వారిని. (బ్రసన్నుల జేసికొననిది తనకు పక్షబలముండదని 
వా డెన్నడో యాకళించికొన్నాడు అందుకై వారి సదభిప్రాయములను 
సంపాదించుట కెన్ని యత్నములను( జేయవచ్చునో యన్నిటిని వాం డొనర్చినాండు 
కడకు వారి హృదయములు సుయోధనునకు సంపూర్తిగ వళమైనవి వారికిం 
గదలను మెదలను వీలులేకుండ6 జేసినాండు. అందుకు గావలసిన మాట 
లన్నియు దుర్యోధనుండు వారితో. బలికెను. పొండవులు వనములం దున్నప్పుడు, 
సుయోధను. డొకనాండు, భీష్మాదులతో నిట్లనెను: 


మహాభారత విమర్శనము ద్వితీయఖాగము 10 


వనే ప్రవ్రజితొన్‌ పార్థాన్‌ యదాయా న్మధుసూదనః 

అగచ్చింతు వినేష్యామి! దర్ప మేషాం శితై శృరైః 

(భా ఉద్యో ప, అ 52) 

దుర్యోధను! డిట్లనెను “పాండవులు వనముల కేగినప్పుడు శత్రుసమ్మర్దన 
క్షమములైన తన సైన్యముల గూర్చికొని, శ్రీకృష్ణుడు వారితో జేరినాండు. 
కృష్ణుని నేతృత్వమున నా సైన్యములన్నియు, ధాోర్తరా(ష్టులను నాశన మొనర్చవలెనని 
తీర్మానించుకొన్నవి వారందులకై ఘోర ప్రతిజ్ఞలు. గూడ నొనర్చిరి అమాత్య 
సహితముగ ధృతరాషుని వంశము నంతయు నాశనమొనర్చి రాజ్యము 
సంపాదించికొనుట దమ యభిమతమని కౌంతేయు లా సైన్యముల కెక్కులు 
వెట్టిరి ఈ విషయములు నాకు దెలిసినవి నే నా మాటలను భీష్మ, ద్రోణ 
కృపాశ్చశ్థామల కెటీ(గించితిని వారప్పుడు నాతో నన్నారు “దుర్యోధనా! పాండవు 
లెత్తివత్తురని నీవేమియు భయపడకుము మేము నీకు బాసటగ నిల్తుము 
మేము నీ పక్షమున నున్నంత వఆకును, సర్వజగత్తులును గూడి యెత్తి వచ్చినను 
నిన్ను సాధింపంజాలవు మాలో నొక్కొక్క(డును ఒక్కొక్క (ప్రపంచమును 
జయింప(జాలును ఇట్టి మేమందజమునుః జేరి నీ వైపు నిలిచి పోరిదము 
పాండవుల గర్వమంతయు మా బాణములచే( దుత్తుమురై పోవును నీవు నిళ్చింతగ 
నుండుము ” 


ఈరీతి సత్యసంధులైన మహావీరులనుండి దుర్యోధనుడు ముందే 
జాగ్రత్తపడి ప్రమాణములను (గ్రహించెను ఇది యెంతటి గొప్ప రాజనీతి! కర్టు 
చాతని కభిన్న మిత్రుడు తొలుత నాతండే పర్వసేనాధిపతి గావలసియుండెను 
ఇంతలో కర్ణ, భీస్ములకు వివాదమేర్చడినది భీష్ముండు జీవించియుండు వజకును 
నే నాయుధము ముట్టనని రాధేయుండు శపథమొనర్చెను, వేటొకండైనచో నీ 
సన్నివేశమున ధైర్యమును. గోలుపోయి యుండును ఈవిషమ పరిస్థితిలో 


[1 మహాభారత విమర్శనము ద్వితీయభాగము 


దుర్యోధను డేమాత్రమును. జలింపలేదు ఆతండు నిశ్చలుడై భీష్మునికి 
సర్వ సైన్యాధిపత్య మొసగాను కర్గుని మైత్రిచే. గట్టివేసికొనెను. కురువాహినియందు 
దినమును. గలహములే! సేనాపతులు నిరంతరము దమలోందాము 
గలహించుకొనుచుండిరి పరస్పర వధోద్యుక్తులగు వజకును వారు విజ్బంభించెడివారు. 
కాని దుర్యోధను డెంతయో బుద్ధికుశలతతో నా కలహముల నప్పటికప్పుడు 
చల్లార్చుచుండెను. అందజీ హృదయములందును, వాం డొక విశిష్టమైన స్థానము 
సంపాదించుకొని (ప్రేమతో నా మహావీరుల నోళ్ళనుం గట్టి వేసినాండు. 
భారతయుద్దము గడముట్ట( గొనసాగింపక దుర్యోధను(డు వదలలేదు వాని 
రాజనీతిచాతుర్య మసామాన్యము మహాసమర్భుండైన నాయకు డాతండు శల్యుని 
వాడు బొగడెను, “కృష్ణునికన్నను, నీవు గొప్పవాండ” వన్నాడు ఆ పొగడ్త 
కుబ్బిపోయిన శల్యుండు కర్ణ సారధ్యమున కంగీకరించెను. అంత సమర్థమైనది 
దుర్యోధనుని రాజనీతి! ఉత్తర గో గ్రహణము మొదలు, కరుడు నేలం బడువజకునుం 
గౌరవ సభలో దినదినము నంతః కలహములే! ఒకనాండు కర్ణ భీష్ములు 
వాదించుకొందురు వేజొక దినమున నళ్వత్చామపైం గర్జుండు సెలరేగును. 
మరియొకనాండు కర్ణ శల్యులు బోట్లాడుకొందురు. ఈ కలహముల నన్నిటిని, 
దుర్యోధను డెంతయో చాతుర్యముతో జక్కదిద్దికొనుచుండెను అందజునుం 
దనయెడం (బ్రసన్నులుగ నుండునట్లు వర్తించెను. ఈ సామర్థ్యము మానవదృష్టి 
కందనిది కురువీరులు దమలోం దా మెంత కలహించికొనుచున్నను దుర్యోధనుని 
ప్రాణములను రక్షింపవలసి వచ్చినపుడు మాత్రము తను ప్రాణములను 
దృణములుగ నెంచి పోరుటకు సిద్ధపడుచుండిరి. ఇదియే దుర్యోధనుని 
యాజమాన్యములోని కీలకము. వారందరి నంతగా (బ్రేమించెను ఈ రాజకీయ 
చాతుర్యము కృష్ణపరమాత్ముని గూడ విభ్రాంతునొనర్చినది అన్నిటికన్నను 
మించినది వాని ధైర్యము. 


నుహాఖారత వినుర్శనము ద్వితీయభాగము 12 
అలౌకిక ధైర్యము 


ఉత్సాహమే యూతగా దుర్యోధనుండు పాండవులతో. బోర దొరకొన్నాడు. 
రానురాను వాని బలగమంతయు క్షీణించినది కాని వాని ధైర్య మినుమడించినది. 
ధృతరాష్ట్రుడు “దుర్యోధనా! నీ వెవ్వరిని నమ్ముకొని యుద్దమునకు దిగుచున్నావో 
వారందటు నీకు( (బ్రతికూలురు. బయటికి మాత్రమనుకూలురవలె వర్తింతురు, 
మానవులేగాదు, దైవిక శక్తులును నీకు విరుద్ధుముగా. బనిచేయుచున్నవి ఇంక 
నీ వెట్టు గెలుతువని ్రళ్ళించెను. దానికి దుర్యోధనుడిచ్చిన యుత్తరమిది. 
“సమర్ధం మన్యసే యచ్చ కుంతీపుత్రం వృకోదరం 
విశీర్ణగాత్రః పృథివీం పరాసుః (ప్రపతిష్యతి” 
(భార, ఉద్యో. అధ్యా 55) 
నాహం భవతి న ద్రోణే నాశ్య్వత్గామ్ని న సంజయే .... 
తాన దప్యపరిత్యాజ్యం భూమే ర్నః పాండవా ప్రతి 
(భార, ఉద్యో. ఆధ్యా 58) 
నుయాభిమంతత్రితః శశ్వ జ్ఞాతవేదాః ప్రశాన్యుతి 
సమా ప్యమపనుం భూయః దేవోభ్యో విద్ధి భారత 
(భార ఉద్యో అధ్యా 61) 


కుంతీపుత్రుడగు వృకోదరుండు చాల సమర్భుండని తలంచయచున్నావు. 
ది నీ పొరబాటు, నన్ను గూర్చి యెజు(గవలసినంత నీ వెటుంగవు, గదాయుద్దమున 
"కు దీటగువాడు ముల్ల్గోకముల లేడు. ఇంక నన్ను మించువాడు లేడని 
జు(గా జెప్పనలెనా? ఇ(కమీద నిట్టివాండు పుట్టునో లేదో గూడ సంశయము. 
నేక సంవత్సరములు కష్టపడి గదా కౌళల్యమును సంపాదించితిని ఇం 
మునకును వానివంటి యితరులకును భయపడవలసిన యవసరము నాకేమున్నది? 


13 మహాభారత విమర్శనము ద్వితీయఖాగము 


నేను గదాభ్యాసము నొనర్చు నాళులయందే నా గురువైన బలరాముడు గదా 
కౌశల్యమున నాతో సమానుండు లేడని నన్ను బ్రశంసించువా(డు. అభ్యాసకాలమున 
నా పరిశ్రమ యంతటిది, అనేక సంవత్సరములు నేను గదామర్మముల నెటిలి 
నేటికి బలరామునంతటివా(డ నైతిని. నా గదాప్రహారమును భీముడు సహింపలేడు 
సుమా! ఒక్కసారి గదను పూన్చికొట్టితినా వృకోదరుండు భూమిపై. బడవలసినదే. 
గద బూన్ఫికొని భీముండు నాపై నడచివచ్చు వాలకము6. జూడవలయునని 
గొప్ప యాశ నా వేటు దిని వాడు భూమిపై బొర్గాపడకుండ నుండడు, 
ద్రోణాశ్వల్హామలను గాని, సంజయ భీష్మకాంభోజాదులను గాని నమ్మి నేను 
యుద్దమునకు దిగలేదు బాహ్లిక భగదత్త భూరిశ్రవాదులు నన్ను రక్షింతు 
రనుకొనలేదు నేను నా బలమునే పూర్తిగా నమ్మితిని. ఈ రణయజ్ఞమునకు 
నేనును గర్జుండును. బూర్తిగా యజమానులము మే మిరువురము దీక్ష గైకొంటిమి 
యుధిష్థిరుడే పశువు, రథములే యజ్ఞవేది. ఖడ్గమే (స్రువము. గదయే (సుక్కు. 
కవచమే సదము. బాణములే దర్భలు. కీర్తియే హవిర్భాగము ఆత్మయజ్ఞముచే 
యమదేవతను (ప్రసన్ను నొనర్చుకొని తతృలముగ నఖండభూమండలము నేలుటకే 
నేను నిశ్చయించుకొన్నాను. కర్ణ దుళ్ళాసనులు నాకుం దోడుగాం బాండవుల 
నేను జయించి తీటుదును. దీన సందేహము లేదు ఈ యుద్ధమున నేను 
మరణించినను6 జింతింపను నన్ను. జంపి వారో, వారిని జంపి నేనో రాజ్య 
మేలవలెను, ఇరువురును జీవించి రాజ్య మేలుకొందుమను మాట మాత్రము 
కలలోని వార్త పలుమాట లెందుకు? సూదిమొన మోపినంత భూమిని గూడ 
నేను పాండవుల కియ్యను తండ్రీ! నా సామర్థ్యమును నీ వెలు(గవు. నే 
నభిమంత్రించినచో నగ్ని గూడ( జల్లబడిపోవును. అధిక తేజస్పులైన దేవతలకన్నను 
నేను తేజళ్ళాలిని. దీన సందేహము లేదు. నీవు మిన్నకుండుము. 


నుహాభారత విమర్శనము ద్వితీయఖాగము 14 


ఈ మాటలు దుర్యోధను. డన్నప్పుడు వాండు మిత్ర సంపన్నుడు. 
నాడు వానికి. గావలసినంత బలగముండెను, కాని క్రమక్రమముగ నాని 
సర్వసంపత్తును. దజిగినది, మంత్రు లొక్కొక్కరే రణభూమికి బలియైనారు, 
తానెవ్వని నత్యంతము నమ్మి యుండెనో యట్టి మహారథు(డైన కర్గుడు గూడ 
గాండీవనిర్ముక్త బాణ భస్మీ భూతదేహు6 డై నాడు ఇంక మిగిలినవారు గొందటే, 
వారైనను గొప్ప సమర్భులు గారు సమర్ధులైనవా రొక్కరిద్దజు మాత్రమే 
మిగిలియుండిరి వారుగూడ యుద్దోన్ముఖులుగ లేరు మాటిమాటికి సంధి 
యొనర్భుకొనవలెనని దుర్యోధనుని హెచ్చరించుచుండిరి ఇంతటి విరుద్దసన్ని 
వేశములతోను దుర్యోధనుండు ధైర్యమును వదల లేదు నా(డు మేరువువలె 
నిశ్చలు(డై నిలచెను కృపాచార్యుడు సంధికై హెచ్చరించి నప్పుడు సుయోధనునిమాట 
లెంత యుదార గంభీరములై యున్నవో చూడుడు 

“సొండవానాం ప్రసాదేన భోక్ష్యే రాజ్య మహం కధం 

బుణం తత్రతియుంజానో రాజ్యేన మన ఆదధే 

(భార శల్య ఆధ్యా 5) 


మూర్జాభిపిక్తులైన రాజుల శిరస్సులపై నేనింతవజకును సూర్యునివలెం 
ట్రకాశించుచు వచ్చితిని నా యాజ్ఞలను క్షత్రియులు మాల్యములవలె శిరస్సులపై 
ధరించిరి ఇట్టి నేనిపుడు పాండవుల నాశ్రయించి వారు దయతో నొసంగు 
భిక్షను గ్రహింతునా? ఇంత వఆకును దేవేంద్రసుఖములనే యనుభవించితిని 
అడిగినవారి కడిగినట్టంతయు దక్షిణ లొసంగితిని సామాన్య దాసునివలె నేనిపుడు 
ధర్మరాజా నెట్టు సమీపింతును? వీరు(డై యుద్దమొనర్భి మరణింపవలసిన కాలమే, 
అంతేగాని షండునినలె ధర్మరాజునకు భయపడి నా జీవితమును, వయస్సును, 
నేనవమానపజుపలేను క్షత్రియు(డు సామాన్యునివలె నింటిలో. బడకపై( బడి 
చొవరాదు అట్టిమరణనుధర్మము బంధువులు, భార్యలు తనచుట్టు మూగి 


15 మహాభారత వినుర్శనము ద్వితీయభాగము 


యేడ్చుచుండగా మరణమునకు భయపడిన వానివలె వెలవెలం బోవుచు! 
(బాణములు వదలుట అదియు నొక మరణమేనా? వాం డొక మనుష్యుండేనా? 
'బ్రతికినంతకాలము శూరుల వృత్తము ననుసరించి వెన్ను. జూపక రణముఖమునం 
బడి పోరితిని. సత్యసంధుండనై మెలంగితిని. బుతువుల యందు దప్పక 
యజించితిని ఇట్టివాండను నేడు బాలిశుండనై స్వర్గము దప్పిన మరణము 
ననుభవింతునా? వీరమరణము పవిత్రము అట్టు మరణించినవారి కప్పరస 
లెదురువత్తురు వాని పితరులు సంతసింతురు. కృపాచార్యా! ఇన్నిమాట లెందుకు? 
నన్ను (ప్రేమించి నా జయమునకై యనేకులు మహావీరులు రణస్థలికిం బ్రాణములు 
బలిగట్టిరి. వారందణు వోయిన వెనుక నేను ధర్మజునితో సంధిం జేసికొని 
రాజ్యసుఖముల ననుభవింపవచ్చునా? అది వారియెడ నేనొనర్చు (ద్రోహము 
కాదా? యుద్ధమే నాకవశ్య కర్తవ్యము.” 


దుర్యోధనుని సైన్యము లన్నియు బోయెను శల్యాదులు నశించిరి. 
సోదరులు మరణించినారు ఏకాకిగా వాడు మిగిలెను వాండు గదం చేతంబట్టుకొని 
జలస్తంభనవిద్యచే నొక (హ్రదమునం 'బ్రవేశించి విశ్రాంతి దీసికొనుచున్నాడు 
ఈ విషయమును (గ్రహించి యుధిస్టిరుం డాతని వెంబడించెను. సైన్యసమేతుండై 
ధర్మరాజా (ప్రదముయొక్క తీరమున నిలచి “భయపడి పొటివచ్చినానే” మని 
కురురాజు నెకసక్కెము లాడందొడగెను. దానితో దుర్యోధనుని మనస్సు గదలాడెను. 
వాడు భయపడి రాలేదు, విశ్రాంతి గైకొనుటకై వచ్చెను. కాక నది యొక 
క్షణికమైన దౌర్చల్యము. వెంటనే దుర్యోధనుని హృదయధైర్యమిట్లు ధర్మరాజునకు 
జవాబు చెప్పెను. గుండె గదలించు నా యుత్తర మిది. 

“ఆరథ శ్చానిషంగీ చ నిహతః పార్ష్మి సారథి: . 

అహ ముత్తాయ వ స్పర్వా వ్రతియోత్స్యామి సంయుగే” 

(భార శల్య. అధ్యా 31 


మహాభారత విమర్శనము ద్వితీయభాగము 1 


'ధ్రర్మరాబా! నాకడ రథము లేదు నిషంగము లేదు. రథరక్షకులైన 
సారధులు నశించిరి నా పరివార మనుకొనందగిన వాండొక్కడు గూడ మిగులలేదు. 
అందుచే. గొన్ని గడియలు విశ్రాంతి ననుభవించుటకై వచ్చితిని. దీనికి ని 
వంత పరిహసింపవలసిన పని యేమున్నది? నే నిట నుండుట కేవలము 
విశ్రాంతి కొఆకే. ప్రాణముల దాచికొనుటకు గాదు. నిన్నుంజాచి భయపడి 
కాదు విషాదమునకు లోంగికాదు. నీవును గొన్ని గడియలు విశ్రమింపుము. 
నేనిదే వచ్చుచున్నాను. మజల యుద్ద మారంభింతము 


మాలో నీ యిష్టమైన వాని నొక్కని నెన్నుకొని వానితో బోరి జయింపుమని, 
ధర్మరాజు నిర్ణయమొనర్భెను. దుర్యోధనుండు కేవల కార్యకరుడైనచో భీముని 
దప్ప మణీ యొక్కనిని గోరికొని యుండెడువాండు ఆతం డట్టొనర్చలేదు. 
వృకోదరుండే తనకు సరియైన యుద్దియని యాతని యభిప్రాయము కురుక్షేత్రము 
నుండి శమంతకపంచకమునకు( గదలి యచ్చట బోరదగునని బలరాముండు 
వారి నాజ్ఞాపించెను అతని యాదేశము నందజు మన్నించి యటకు6 గదలిరి. 
గదాధారియెన దుర్యోధను(డు కృతాంతుని వలె పాదచారియై శమంతకపంచకము నకు 
నదలెను, ఆత(డు పాండవులనైన రథాదిసౌకర్యములం గూడ నపేక్షింపలేదు. 
వాడంత నిర్భీకుడు అంత స్వతంత్రు(డు. అప్పటి వాని ధైర్యమును దేవతలే 
స్తుతించిరట ఈ వర్లనము వ్యాసభగవానునిదే. 

“తతో దుర్యోధనో రాజా ప్రగృహ్య మహతీం గదాం 


ee  eoreee 


దేవతా శ్చారణా యే తు దృష్టా తే హర్ష మాగతాః 
(భార శల్య అధ్యా 55) 


గదా ధారియైన దుర్యోధను(డు తేజో:విషహ్యుండై పాండవుల వెంట నడచెను. 
వంళితుండై (ప్రతివీరులవెంట నడిచివచ్చుచున్న యా దుర్యోధనుని వాలకమునుం 


17 మహాభారత విమర్శనము ద్వితీయభాగము 


జూచి యాకాశమున నున్న దేవతలు సాధువాదము లొనర్చిరి. చారణులు 
గంధర్వులు మొదలైన దేవజాతులు గొంతెత్తి స్తుతించిరి 


భీము. డ ధర్మమున వాని తొడకు గొట్టెను అప్పుడు గూడ దుర్యోధనుని 
ధైర్యము చలింపలేదు. వాని యా మూర్తిని గాంచి యందలు రిచ్చపడినారు 
కృష్ణుండును విభ్రాంతుండయ్యెను నేలపైం బడిన దుర్యోధనుని శిరమును భీముడు 
వామపాదమున( దన్నునపుడు కృష్ణుండు గూడ సహింపలేక పోయినాండు. అతండు 
ధర్మరాజా నిట్లు (ప్రశ్టించెను 

“దుర్యోధనస్య భీమేన మృద్యమానం శిరఃపదా 

ఉప్రేక్షసి కస్మాత్వం ధర్మజ్ఞస్స న్న రాధిస” 

(భార శల్య అధ్యా. 60) 

ధర్మరాజా! నీవు ధర్మసూక్ష్మము లెటింగినవాండవు నేల(బడిన దుర్యోధనుని 
శిరస్సున భీముండు పాదముతో. గొట్టుచున్నపుడు చూచి యుపేక్షించుట నీకు6 
దగునా? 


కడకు కృష్ణుండు దుర్యోధనుని. బరిహసింప( దొరకొన్నాడు ఆ 
పరిహాసమునకు ధార్తరాష్ట్రండు దట్టుకొనలేక పోయెను వాండు వెంటనే కృష్ణున 
కుత్తరమిచ్చెను వాని ధైర్యమెంతటిదో యా మాట స్పష్టముగ జెప్పును ఆ 
సన్నివేశమును వ్యాసు( డిట్టు వర్షించెను 

“అమర్షవశ మాపన్న ఉదతిష్ట ద్విశాంపతే , 

కొకొవా కంకగృద్రా వా నిధాస్యంతి నదం క్షణాత్‌" 

కృష్ణు. డొనర్చిన యపహాసమునకు దుర్యోధనున కమర్షము చెలరేగినది 
వా6 డిరు హస్తములను భూమిపై నాన్చి యొంటితొడపై లేచి కూర్చొనెను 
వాని యా చూపులు కృష్ణుని గాల్చి వేయునట్టు వెలు(గుచుండెను అర్జోన్నత 


మహాభారత నిమర్శనము ద్వితియభాగము 18 


శరీరుడగు ధార్తరాష్టుని రూపము ఛిన్నపుచ్చమైన యాశీవిషముయొక్క శరీరీమును. 
దలపించెను. ప్రాణాంతకమైన వేదనను గూడ వాండు లెక్కింపలేదు గట్టిగా 
బుసంగొట్టుచు వాసుదేవునితో దుర్యోధను! డన్నాడు “కంసదాసుని పుత్ర! 
నీ వొనర్చు దురాచారముల కంతు లేదు లజ్ఞాహీను(డవై గొప్ప ధర్మజ్ఞునివలె 
భాషింతువు నన్ను గదా యుద్ధమున గెలిచిన దధర్మముతోనే గదా! నా 
తొడకు గుజీచూచి కొట్టమని భీముని నిర్దేశించినది నీవే నేడు నాకేమి తక్కువైనది 
గనుక. సాగరాంబరయైన భూమినంతయు నడ్డులేక యేలితిని. క్షత్రియులు 
గోరందగినట్టి వీరమురణమునే యందితిని. నే ననుభవించిన భోగములు 
దేవతాయోగ్యములే కాని మానవులకు దక్కునవి గావు. తృప్పిగ ననుభవించితిని 
కావలసినన్ని దానము లొసంగితిని ఇక నాకేమి తక్కువ యేనది. నే నిదే 
స్వర్గమునకు బోవుచున్నాను వీరమరణమునకు స్వర్గమే గదా ఫలము! నా 
శిరస్సును భీము(డు గాలితో. దన్నేనని నేనేమియు బాధపడుటలేదు ఇంక 
గొంతసేపటికే నాతలను గాకులు పీకును. గృధ్రములు దీని సై నాడును 
ప్రాణములు పోయిన వెనుక నెవరేమి యొనర్చిన నవమాన మేమున్నది? 

దుర్యోధనుని ధైర్య మకుతోభయమైనది అసామాన్యమైన యా ధైర్యముతోనే 
వాండు సద్గతు లందెను స్వర్గారోహణ పర్వమున నారదుడు యుధిస్టిరునితో 
నిట్లు పలికెను 


“దుర్యోధనం ప్రతినృపం శ్రుణు చేదం వచో మమ 


భయే మహతి యో భీతో బభూవ ప్పధినీపతివో 
(భార ప్వర్గా అధ్యా. 3) 
రాజా! దుర్యోధనుని దేవతలు గూడ (్రశంసించుచున్నారు దీనికి 


గారణ మెబుంగుదువా? క్షత్రధర్మముచే నాతం డంతటి గొప్ప వాండయ్యెను 
అంతటీ స్థానము నందుకొనెను ' 


19 మహాభారత విమర్శనము ద్వితీయభాగము 


తల మునింిపోవు కష్టములు వచ్చినను జంకనివీరు. డాతండు. 
మృత్యువునైనను జయింతునన్నంతటి పట్టుదల 


దుర్యోధను డలౌకిక ధైర్యసంపన్ను(డు కొన్ని విషయములలో నుదారుండు 
కాని ధర్మదృష్టిలేని యభిలాష క్షుద్రత, వాని హృదయము నావరించినవి, 
క్రోధ మాత్సర్యములు దావు చేసికొన్నవి వాని మహత్త్యావకాంక్షతో నధమవృత్తి 
గలిగినది. నీతినిగూడ వాం డొక్కొక్కసారి లెక్కింపలేదు శత్రువుల నెప్పుడెప్పుడు 
గాటు వేయవలెననియే వాని దృష్టి ఇన్ని కళంకములతో వానిలోనున్న కొన్ని 
సద్గుణములు గూడ దుష్టఫలములనే యొసంగినవి ఇందుకే వేదవ్యాసులు వానిని 
“రాజకలి” యనిరి దుర్యోధనుండు కలిపురుషుని యంశావతారు( డయ్యెను 
వాండు స్పర్గమునే సాధించియుండవచ్చును కాని ధర్మము, న్యాయము, సంస్కృతి 
వీనియొక్క శాశ్ళతములైన మూల్యములను వాండు నాశనమొనర్భెను అందుచేవానిని 
వధించుట తప్పనిసరియయ్యెను భారతకాలమునాటికి రాజ్య సంస్థ పతనోన్ముఖమై 
యుండినది. ఆ స్టితికిం బ్రతీకముగా వ్యాసభగవానులు ధృతరాష్ట్ర దుర్యోధనులను 
సృష్టించెను దుళ్ళాసన శకునులు పతితమైపోయిన సచివసంస్థకు( (బ్రతీకములు. 
అది యెట్లో సైని, జూతముగాక. 


దుశ్శ్ళానను(డు = శకుని 


దుర్యోధను( డన్నంతనేదుశ్ళాసను(డు గూడ నున్నట్లే ఈ పేరుల కంతటి 
యవినాభావసంబంధము సుయోధనుని తమ్ముండు దుస్ఫసేను(డు దుర్యోధన 
దుళ్ళాసనులు, శకుని కర్ణులు యీ నల్వురకును “దుష్ట చతుష్టయ” మని 
పేరు. వీరికున్న పరస్పర (ప్రేమ యసామాన్యమైనది ఘోషయాత్రయందు 
దుర్యోధనున కవమానమైనది. అత(డు సహింపలేకపోయెను ప్రాయోపవేశమునకు6 
దయారైనా(డు తాను మరణింతుననియు నికమీద, దుశ్శాసనుడు రాజుగ 


6 
మహాభారత విమర్శనము ద్వితీయేభాగము 2 


నుండవలెననియు దుర్యోధనుడు దమ్మున కానవెట్టిను, అపుడు దుస్పసేను* 
చెంతయో బాధపడినాండు. అన్నలేని రాజ్యము దన కక్కబలేదనెను దుస్ససేనునకు 
సుయోధనుపై. గల ప్రేమ యట్టీది! వాండాతనిని నీడవలె ననుసరించినాండు- 
'ప్రాయోపవేశమునకు. దయారైన యన్నతో దుస్ససేను( డన్నమాటలీ (క్రిందివి. 


“ఎన తద్వచనం శ్రుత్వా దీనో దుళ్ళాపనో ఇబవీత్‌ 


పొడా సంస్పృశ్వమానార్హా భ్రాతు ర్ట్యేష్టస్య భారత! 
(భావన అ 249) 
దుర్యోధనుని వచనము లవి దుస్ససేనుండు దీనుండయ్యెను వాని 
వందమునుం గన్నీరు సుట్టుకొన్నది వాం డన్నకు నమస్కరించెను నమస్కరించి 
ఇఎట్టు విన్నవించినాడు “భూమియింతయు బీటలు వాణినను, యాకాశము 
చిన్న చిన్న శకలములైనను నీవులేని రాజ్యము నాకు వలదు సూర్యుండు 
నిస్తేజస్కు(డగుం గాక! చంద్రుడు చల్లదనమును వదలు(గాక! వాయువేగము 
స్తంభించుగాక! వహ్ని యుష్ణమునుం గోల్పోవుగాక సముద్రము లందలి 
సీధెండిసోవు(గాక! హిమాచలము కంపించు(గాక! అన్నా! నీవులేని వైభవములు 
నే నంగీకరింపనేరను నన్ను( గరుణింపుము నీవే మాకధీశ్చరు6డవై పూర్ణాయుషము 
రాజ్య మేలందగినవాండవు ” ఈమాట లనుచు దుళ్ళాసను. డన్న పాదములంటి 
వానిని గన్నీటితోం దడుపుచు విలపించెను. 


బానిసతనము 


చుళ్ళాసను( డన్ని రీతుల బరతం(త్రు(డు, వానికి స్వతంత్రమైన యాలోచన 
లేదు అన్న చెప్పిన పనిని యం(త్రమువలె నెరవేర్సవలెను వాని యభిలాష 
ముంతే! అన్న చెప్పిన దానికంటెను నూరింత లెక్కువ సాధింపనలెననుటయే 


నుహాభారత విమర్శనము ద్వితీయ? గము 


ష దుశ్శాసనుని పాత్రలో నడుగడుగునను నీ ్రవృత్తియే 
దీనికి. దోడు కౌద్ధత్యమొక్కటి! ఏ విషయమును గాని 
నాలోచించుట, నిర్ణయించికొనుట యా మనుష్యునకు లేనేలేదు 
)న్న. సూక్ష్మముగం జెప్పినచో వాండు కేవలమలెౌకికుండు. కర్గుడు 
నర్చినాండు దిగ్విజయానంతరము సుయోధనుడు విష్ముయాగ 
ఏ. అందజు రాజుల నాహ్వానించినాండు అట్లే కౌంతేయులను( 
వలెను. రాజుల నాహ్వానించు పని సుయోధనుడు చిట్టి తమ్మున 
మశ్చాసను( డొక దూతను బాండవుల కడకుం బెత్తెంచినాండు, 
ను వ్యాసభగవానుడు యిట్లు వర్ణించెను, 
కంచి త్రయాతం తు దూతం దుర్యోధనోz బవీత్‌ బవీత్‌ 
;తవనం శీఘ్రం పాండవాన్‌ పొపపూరుషాన్‌ 
య యథా న్యాయం విప్రొన్‌ తస్మిన్‌ వనే తథా! 
పం డొక దూతను జూచి యిట్లు బలికెను “పాండవులు 
న్నారు. నీ వటకు( బొమ్ము! పోయి పాపపూరుషులైన పాండవులను 
గ యాగమున కాహ్యానింపుము తక్కిన విప్రులను గూడ 


తను బంపుట దుశ్శాసనుని 'బాలిశత' గాక మరేమి? పైగా 
బు'పాప పూరుషులిని యొకక్రొత్త సిద్ధాంతమును లేవదీసినాండు 
రాజ్యము నెట్టు సంపాదించెనో మన మెజుంగుదుము జూదము 
) క్రీడలు వాస్తవ మిట్టుండగా దుశ్నాసనుండే పాండవులను 
చుట చాల చమాత్కారముగదా! పాండవుల నాహ్వానించుటలో 
నస్సున వేజొక దురుద్దేశము గూడ నుండెను వారికి? దమ 


మహాగాడక విమర్శనము ద్వితీయఖాగము 22 


వైభవమును జూసింపవలెనను నాశ వానికి దుళ్ళాసనునిలో నింతటి బాలిశత 
యున్నను నొకరీతిగం జూచినచో వాం డొక గొప్ప దురదృష్టవంతుడు. స్వతంత్రం 
మగు నాలోచనా శక్తి వానికి లేదంటిమి ఎదుటివా రెట్లీడ్సిన నట్టుపోవును 
వాని చిత్తవృత్తి వాండు మగవాండ్రైనను వానిది లతావృత్తి ఏదో యొక చెట్టు 
నాశ్రయించికొనియే (బ్రదుకవలెను వాని దుర్దైవవశమున దుర్యోధనునివంటి యన్న 
లభించినాండు అందుచే వాని జీవితమంతయు( బాసపూరితమైనది యుధిస్టిరునివంటి 
మార్హోపదేశకు(డే దుళ్ళాసనునకు దొఆకియున్నచో వా( డెంతయో సత్పురుషుండుగ 
మారియుండును చరిత్రలో వాని జీవితము సువర్షమువలె ధగధగ వెలిగిపోయెడిది 
కాని యట్టి యదృష్టము వానికి. బట్టలేదు కలిపురుషుని నీడ వానిని వెన్నంటెను. 
దుస్ససేను( డా పలుకు(బడికి లొంగిపోయినా(డు. వాని బ్రదు కయోమయమై 
పోయినది తన దుర్వాసనలన్నియు దుర్యోధనుండు దుళ్ళిసనుని మూలమున 
దీర్చికొన్నాండు దుర్యోధనుని హృదయమున నాక నీచభావము జనించుటయే 
తడవు వెంటనే యది దుశ్ళాసనునిచే నాచరింప(బడుచుండెను దుప్పసేనుని 
యందే స్వభావసిద్దమగు నొక బాలిశతన ముండెనంటిమి, చెడు కార్యములొనర్చుటలో 
వాని కొక విధమైన యానందము ధృష్టత, లజ్ఞాహీనత, బొద్దత్యము, బాలిశత, 
నీచమైన మనఃప్రవృత్తి వీని నన్నిటి నొకచోట జేర్చి వ్యాసభగవానుండు వానికి 
దుళ్ళాసనుండని పేరు పెట్టెను అడుగడుగునను వీ( డొనర్చిన యపచారములు 
వానిపై. బాండవుల కెంతయో రోషమును. బెంచ్చినవి కడకు భీముడు వాని 
వక్షమును ఛేదించి రక్తపాన మొనర్చినాండు అంతవణకును భీముని కోప 
మాగినది గాదు అనంగా దుళ్ళిసనుం డొనర్చిన యపచారము అంతటి ఘోరములన్న 
మాట! దుళ్ళాసనుని నీచత్య్వము ద్రౌపదీవస్రాపహరణ సందర్భమున పరాకాష్ట 
నందెను ఆ సన్నివేశము వ్యాసునిచే నిట్లు వర్షితము. 


మహాభారత విమర్శనము ద్వితీయభా మి 


నైష మమ సూతపుతో వృకోదరా దుద్విజతే జ్పచేతాః 


వేగేన విసంజ్ఞకల్పా మువాచ దాపీతి హసన్‌ సశబ్దం 
(భా సభా అ 37) 


ఏడు దుళ్ళాసునితో నన్నాడు “సూతపుత్రుడైన యీ విదురుడు 
భయపడుచున్నాండు. ఇతం డల్పచేతస్కుండు. నీవే పోయి 
"ద్రౌపది నిటకు6 దెమ్ము మన దాసులైన పాండవు లేమి యొనర్హురో 
అన్న యానతిని విని దుశ్చాసనుండు వెంటనే సభనుండి లేచినాండు 
వారినవి దుళ్ళాసను6 డంతిపురమును. జేరి రాజపుత్రి యైన 
కను. “పాంచాలీ! నీవు నా వెంటరమ్ము! పాండవులు మాచే 
లజ్జను వదలి మా యన్న వైపునకు. జూడుము! విశాలమైన కన్నులు 
లను సేవింపుము, మేము నిన్ను ధర్మముతోనే గెలిచితిమి. ఇక నీకు 
లేదు నా వెంట సభకు రావలెను "ఈ మాటలు విని (ద్రౌపది 
'థ గలిగెను ఆమె మొగము తెల్లవారినది. రెండు చేతులతో (ద్రౌపది 
)కొన్నది. వయసు జెల్లిన స్తీలున్నయెడ కామె యటనుండి బోయెను, 
ఏమినుమడించెను వాండు గర్జించుచు (ద్రౌపదివెంటం బడినాండు 
ర్ల నీలములు, వంకరలైనవి దుశ్శాసను6 డామె వెండ్రుకలపైం జేయి 
య యజ్ఞమునందు అవభృథ స్నానముచే పవిత్రమయిన యామె 
| వాం డీడ్చెను ఈడ్వంబడుచున్న యమె యవశయై దుళ్ళాసనుని 
మునకు వచ్చినది ఆమె నాథపతి మైనను యప్పు డనాథ! ఆమె 
“నేను రజస్వలను ఏకవస్త్రను. అనార్యుండైన దుశ్ళాసనా! నేను 
ఏ నన్నీడ్వకుము ” ఈమాటలకు దుశ్శాసనుండు బకపక నవ్వెను. 


24 
మజా "రత నిమర్శనము ద్వితీయభాగము 


చివ్వుచు సీదయొచ్చెను ఆమె పాండవులను, కృష్ణుని దలంచికొని యేడ్వనారంభించినది. 
దుశ్తానముం డామె కిట్టుత్తర మిచ్చెను. “ద్రౌపదీ! నీవు రజస్వలవైన మాకేమి? 
ల 


క మాకు దాసివి " దుళ్ళాసనుండు ద్రౌపది నవహేళన మొనర్చెను ఆమె పాండవుల 
వైబ చూచుచున్నది ద్రౌపదికి చైతన్యమేలేవట్టున్నది. ఆ సమయమున దుళ్ళాసను( 
కామెను మాటిమాటికి “దాసి దాసి” యని యవహేళన మొనర్చెను 
, శరీరముపై వేయివైచి సభ కీడ్చికొని వచ్చినాడు. ఇట్టి కార్యమును 
దుక్ళాసను(డు యికనే పాపమును ప్రపంచమున జేయ 
పెజకాడుి. వాడీ. కార్యమునకును జంకండు పాపము నొనర్భుటలో 
ఒనమ గల య(ప్రతిహతమగు నీ పాండిత్యమును( గర్జు డెజుగును 
౬కే ్రౌది వస్త్రము లొలువవలెనని దుశ్ళాసనున కాజ్ఞ వచ్చినది ఈ 
ఘన్‌ న నొనర్భుటకు వార డేమాత్రమును జంకలేదు వెంటనే నిండు 
ఎలో “మ నము లొలువ నారంభించినాండు పాండవులు దాస్యము నుండి 
సిపుక్షనైన ఇది దుర్యోధనునకు సమ్మతిగా లేదు వాండు రెండవసారి 
పొచిడుత్చము... సౌనర్భెను ఈసారి యొడ్డిన పణము వనవాసము. 
sn పాండవు లోడిరి వారరణ్యములకు. (బ్రయాణమైనారు. ఆ 
సరిదర్శముకంగూడ దుశ్శాసమండు ద్రౌపది నవమానించినా(డు అసందర్భప్రలాసము 
లాడినా(డు వట్టి చేష్టలు వాని నీచత్వమునకు గుజుతు వనవాస గమనోను శఖిల్రైన 
ఛచౌవదిన జాచి దుశ్ళాసను డన్న మాట లివి 

సేన కన్యాం పాంచాలీం పాండనేభ్యః ప్రదాయ 
a ఇ్రెంద్దమార్లం గౌర్గౌరితి స్మా జహ్వయన్‌ ముక్తలజ్ఞః 
(ధా సభా అ 77) 


25 మహాఖారత వినుర్శనము ద్వితీయభాగము 


“పాంqచాలరాదైన (ద్రుపదుండు చతురుడే. కాని, వాం డొనర్చిన బుద్ధిలేనిపని 
యొకటి గలదు. నిర్హనులైన పాండవులకు (ద్రౌపది నాసంగుట యజ్ఞ సేను( డొనర్చిన 
గొప్ప యలౌకికము. (ద్రౌపదీ! నీవు పాండవులతో నేమి సుఖ మనుభవింతువు. 
వారిని నీవు వదలివేయుము. వేణు పతిని గోరికొమ్ము” ఈ మాట లనుచు 
దుళ్ళాసనుండు కౌరవుల యెదుట “గోవులు గోవుల”ని యజచుచు భీముని 
ముందట నాట్యమాడ నారంభించెను. భీమునివాండు చెనకుట సర్పమును ద్రొక్కుట 
వంటిది ఉగ్రమైన దాని ఫలమును వాం డనుభవించి తీరెను. దుళ్ళాసను(డు 
కర్లుని బలమును నమ్మినాండు వా డుండగా( దన్నెవరును నేమియు. జేయలేరని 
వాని విశ్వాసము. దీని ఫల మేమైనది! కర్షుని యెదుటనే భీముండు దుళ్ళాసనుని 
ఉొమ్మును. జీల్చెను. ఏచేతులతోవాండు (ద్రౌపదీకేశములను. బట్టెనో యా 
హస్తములను భీముడు ఖండించెను. వానిని భీముండు చిత్రచిత్రముగ 
వధించినాండు వానిని. జంపి గూడ భీమునకుం దృప్తిగాలేదు. ఏ కంఠముతో 
వా(డు (ద్రౌపదిని 'దాసిదాసి' యని పిలచి మాటిమాటికి గేలి యొనర్చెనో 
యాకంరనాళమును భీముండు చీల్చెను. అందుండి బుడబుడమని వెడలు వేడి 
రక్తము నాతండు పానమొనర్చెను. అంతవఆకును వాని రోష మాగినది గాదు. 
దుళ్ళాసను(డు దుర్యోధనునకు నీడ యంటిమి. ఏ యకార్యము నొనర్చుటకును 
దుస్ససేనుండు జంకలేదు, జౌద్ధత్యము, హృదయ నైచ్యము, వాని యాకారము 
వీడు దుర్యోధనుని సచివులలో నొకడు ఈమంతత్రులలో నింకొక్క డున్నాండు. 
వాండు శకుని దుళ్ళాసనునికంటెను శకుని ప్రమాదకరమైనవాండు దుళ్ళాసను(డు 
దుష్టుడు మాత్రమే! శకుని మహామర్మి వాని హృదయపు లోతుల నెజు(గుటకు 
దేవాదులకు సాధ్యముగాదు. జరిగిన దుర్మార్గము లన్నిటను శకుని యున్నా(డు. 
ప్రతిదాని యందును వాని సమ్మతి గలదు. కొని దనకేమియు సంబంధములేనట్టు 
వొండుండును. వాని యీ మెలకువ యసామాన్యము ధృతరా(ష్ట్రండు గూఢమైన 


మహాభారత వినుర్శనము ద్వితీయఖాగము 26 


చిత్తవృత్తి గలవా డంటిమి. కాని శకుని ముందు ధృతరాషుని కాఫట్యము 
దిగదుడుపునకైనను. బనికిరాదు దుర్యోధనుని జూదమునకు. ేరీచినవాండు 
శకుని కాని యా వృత్తాంతము యెవ్వరికిని( దెలియదు దుర్యోధనుండే జూదమునుం 
గోరెనని యందటి భ్రమ శకుని (ప్రతి విషయమున నట్లే ప్రవర్తించును వాండు 
దుర్యోధనుని గూడ బరీక్షించును ఒక యభిప్రాయముసై దుర్యోధను డెంత 
గట్టిగా నున్నాండో తనకు మొదట? దెలియవలెను. తెలిసిన తరువాతనే శకుని 
దన యభిప్రాయము నొసంగును దుర్యోధను డడిగిన శకుని దన యభిప్రాయమును 
దెలుసలేడు పొండవులసై దుర్యోధనునకు. గోప మెంత గలదో తేల్చి 
చూచికొన్నాండు. దుర్యోధనుని మనస్సునిండ నదియే యున్నది. ఇంక 
పరవాలేదనుకున్నాడు ఆటుతరువాతనే జూదమాడుదమని సలహా యొసలౌను. 
శకుని కందరి హృదయములును( దెలియును వాని మనస్సును గ్రహించినవాండు 
మాత్రము కౌరవులలో నొక్కండును లేడు. వాం డంతటి మర్శి 


గాంధొరరాజు శకుని 


శకుని గాంధారమునకు రాజైనను జాలవజకు దుర్యోధనుని కడనే 
యుండుచుండెను, గాంధారియు శకునియు నొకటే వంశమున జన్మించిరి 
శకుని గాంధారికి. దమ్ముండు. కాని గాంధారి గుణములు మానవజాతికే 
యలంకారములు శకుని కాపట్యముల గూడు. గాంధారి జీవితము సుధామయఫలము. 
శకుని బ్రదుకు విషఫలము. వీ(డు జూదమాడుటలో గొప్ప నేర్చరి. భావగోపనమున 
వీనికి సరియైన వా(డెవ్వ(డును లేండు వీని రహస్యము దుర్యోధనునకును( 
దెలియదు. సుయోధనుని హృదయమందున్న విషయములనన్నిటిని. దొలుత 
బయటికి రాబట్టికొనియే పిదప యేమైనను శకుని మాటాడును. సుయోధనుండు 
పాండవుల రాజసూయమునకు6 బోయివచ్చెను. పాండవులపై వాని మాత్సర్యము 


27 మహాభారత విమర్శనము ద్వితీయభాగము 


మితిమీతినది తన గోడునంతయు వాండు మామతో జెప్పికొనెను వెంటనే 
శకుని యేమియు బదులివ్వలేదు. వాండు దుర్యోధనుని చిత్తవృత్తిని గమనించుచుండెను 
దుర్యోధనుని హృదయపు పోకడ యెట్టున్నది? విక్రమ ప్రదర్శనముననే పాండవులను 
మట్టువెట్టం తలంచయుచున్నాండా! లేక యేమార్గముననైనను వారి గర్వమును 
నాశనమొనర్పం జూచుచున్నాండా? ఈ విషయమును స్పష్టముగ దేల్చికొనవలెనని 
శకుని యూహ తాను త్వరపడి “జూదమాడి పాండవులను జయింత” మని 
చెప్పినచో నా విషయము దుర్యోధనునకు నచ్చునో నచ్చదో? అప్పుడు వాండు 
తన యుదాత్తతనే యాశంకించినచో? ఈ సందేహములతో శకుని దుర్యోధనునే 
పరీక్షించుటకు. దివిరినాండు. మామ సుయోధనునితో నిట్లనెను 


“దుర్యోధన! న తే౭మర్ష కార్యః ప్రతియుధిస్టిరం 


ఏతై సవం సహిత స్పర్వైః జయ! కృత్నాం నసుంధరాం 
(భా సభా అ 48) 

“దుర్యోధనా! నీవు ధర్మజునిపై మాత్యర్యమును. గొనుట నాకంత 
బాగుగలేదు పాండవులు దమ యదృష్టసంపాదితమైన రాజ్య మనుభవించుచున్నారు. 
నీవింతవజకును వారిని నాశనమొనర్చుటకై యెన్నియో యుపాయము లల్లితివి 
కాని యవి యన్నియు వారియెడ వమ్మైనవి దీనికి. గారణము వారి యదృష్టమే. 
పాండవులకు (ద్రౌొపదివంటి భార్య లభించినది. బంధుసంఖ్య పెరిగెను కృష్ణునివంటి 
క్షేమచింతకుండు లభించినాండు. వారికి రాజ్యము సహజముగనే రానవలసియుండెను 
వచ్చినది అర్జునున కగ్షి ప్రసన్నుడై నాండు. అతని దయతో! గవ్వడికి దివ్యాస్త్రములు 
లభించెను. గాండీవమువంటి ధనువు దొటుకినది దాని బలమున నాతండు 
దిక్కులను జయించెను మయుడు పాండవులకు. గట్టుబడి పోయినాండు 


మహాభారత వినుర్శనము ద్వితీయభఖాగము 28 


వా రాతనికి( జేసిన యుపకార మట్టిది! అతడు గౌంతేయులకు మహాసభ 
నిర్మించి యిచ్చెను. ఈ రీతి నదృష్టవశమునను, స్వపరాక్రమమునను, నానాటికి 
వైభవశిఖరము లధిరోహించి పోవుచున్న పాండవులపై నీ వసూయం గొన్నచో 
నేమిలాభము? వా రదృష్టవంతులు నీకుమాత్ర మేమి దక్కువైనది గనుక? 
సహాయసంపత్తి లేదా? నీ తమ్ములే బోలె డంతమంది! వారిలో నెవ్వ(డును 
సామాన్యుండుగాండు. నీకు బాసటగ నున్న యశ్వత్థామ, (ద్రోణుండు, కృష్ణుండు, 
కర్ణుడు వీరిలో నెవ్వరు దక్కువ వారు? నేను గూడ నీకు. దోడ్పడుటకు 
సిద్ధముగనే యున్నాను కనుక నిరంతరము వారిపై మాత్సర్యమునుం బెంచికొనుచు 
నీవును బాధపడి మమ్ము గూడ బాధింపక ప్రయత్నశీలుడవగుము! కర్మరుండవై 
విజయమును సాధింపుము.” 


శకుని యన్న యీ మాటలు సై కెంతో బాగుగ నున్నవి దుర్యోధనునకు 
సద్బుద్ధిని నేర్పినట్లే యున్నవి, కాని - వీని వెనుక నొక గొప్ప కృత్రిమభావము 
నోరు దెజచికొని యున్నది. నీతింజెప్పు మిషతో శకుని పాండవుల వైభవముల 
నన్నిటిని మణుల నొకసారి వరుసగా దుర్యోధనునకు జ్ఞాపక మెలయించి, 
మండుచున్న యగ్నిపై నూనెను జల్లెను శకుని యీ మాట యన్నంతనే దుర్యోధను 
డిట్టు వచించెను “మామా! నీవన్నట్టు నాకు సహాయ సంపత్తి యున్నది కాని 
మటల నేను భూమినంతయు జయింప(బూనుటవ్యర్థ ప్రయత్నము గదా! ఈ యున్న 
రాజుల నందజీని బాండవులు జయించిరి కనుక యుధిష్టిరాదులను జయించినచో 
క్షత్రియుల నందఅను జయించినట్లే! సులభముగ బని దీరిపోవును ” 


ఈ మాటలకు శకుని గొంత తడవు మిన్నకుండెను దుర్యోధనుని 
యభిప్రాయమును దా నంగీకరించితిననుట కది సూచన పిదప శకుని తిన్నంగా 
నారంభించినాడు అత డిట్లనెను 


29 మహాభారత నిమర్శనము ద్వితీయభాగము 

“ధనంజయో నాసుదేవో భీమసేనో యుధిస్టిరః 

యుధిస్టిరం స్వయం రాజన్‌ తన్నిబోధ ద్యుషస్వచ॥ 

దుర్యోధనా! ధనంజయుండు విశంకట పరాక్రము(డు. భీముండు కాలరూపుండు. 
కవలలును, యుధిస్టీరుండును సామాన్యులు గారు. వాసుదేవుడు వారికి రక్ష 
కుమారులతో. గూడికొన్న ద్రుపదుండు అవ(క్రపరా(క్రము(డు. వీరిని జయించుటకు 
దేవతలకుసాధ్యముగాదు. వీఠందరును మహారథులు మహేష్వాసులు కృతా(స్తులు, 
యుద్ధ దుర్మదులు, వీరిని జయించుట యసాధ్యము, కాని యుధిస్టిరుని 
జయించుట కుపాయము నాకు దోచుచున్నది. నీ వందుకు సమ్మతించినచో 
వచింతును ” దానిపై దుర్యోధను. డన్నాండు. “మామా! నా మిత్రమండలికి 
నా వైపున్న వీరులకు వినాశము గలుగకున్న యుపాయ మేమున్నను వచింపుము, 
సంతోషముగ విందును.” దానిపై శకుని యిట్లు ప్రతివచించెను. “సుయోధనా! 
యుధిస్టిరునక్షు జూదమన్న (ప్రాణము, కాని యా విద్యయం దాతనికి పాటవము 
లేదు జూదమునకు( బిలిచినం జాలును రెక్కలు గట్టికొని యాతండు వచ్చును 
జూదమున నాతో సమాను(డు లేడు నన్ను గెలుచుట కెవ్వరికిని సాధ్యముగొదు 
ఆ విద్యయందు నేనెజి(గిన రహస్యములు త్రిలోకములలో నెవ్వరు నెటుంగరు 
నీ వా యుధిష్థిరు నాహ్యానింపుము నీకు వారి నుండి సర్వమును నేను 
గెలిచి యిత్తును జూదమాడుటకు మీ తండ్రి సమ్మతింపండు ఇందుకై ధృతరాష్ట్ర 
నీ వర్ణింపుము, నేను తప్పక గెలుతును సందేహింపకుము!” 


శకునిమాట లెంత సమర్ధములుగ నున్నవి! ఎంత చతురముగ 
దుర్యోధనునితో సంభాషించినాండు? ఇంతమాత్రమే గాదు అడుగడుగునను 
వాడు దుర్యోధనుని చిత్తవృత్తిని. బరీక్షించియే తన సమ్మతి నొసయగుచు( 


మహాభారత విమర్శనము ద్వితీయభాగము 30 


బోయినా(డు, జరిగిన 'ప్రతికార్యమును దుర్యోధను(డే చేయించినట్లు నాటక 
మాడినాండు కాని (ప్రతి వనికిని ప్రేరకుండు వీండే! నిండు సభలో దుళ్ళాసనుఃడు 
(ద్రౌపది నవమానించినప్పుడు శకుని యెంతయో సంతోషించినాండడు వాండు 
దుళ్ళాసనుని సమర్థతను (బ్రశంసించినాండు. గూడ, 


శకునిది విచిత్రమైన (ప్రకృతి, వాడు దుర్యోధనుని రాజ సత్తనంతయు 
దన గుప్పిటిలో బెట్టికొనెను, సుయోధనుని పరిపాలనమునకు సూత్రచాలకు(డు 
వాడే! దుర్యోధనునకు( బ్రాప్తించిన (ప్రతి లాభమును దన నుండియే కలిగినదని 
కురురాజునకు బోధపడునట్టు శకుని వర్తించెను. వీ. డొక కృత్రిము(డైన సచివుండు 
వీని పద్ధతి యొక విశిష్టమైనది పాండవులు ఘోషయాత్రలో దుర్యోధనునకు 
జీవదాన మొనర్చిరి అందుకై వారి యెడ దుర్యోధనుని మనస్సున గృతజ్ఞతాభావ 
మంకురించినదేమో! దీని వాసన గనిపెట్టవలెను దానికి మార్గము? మరల 
నొకసారి శకుని నీతిబోధ యారంభించినాండు పాండవులతోం జేరి 'బ్రదుకుట 
సుఖకరమని వాని యుపదేశము ఆ మాటలివి 


యత్ర హర్ష స్వ్యయా కార్యః సత్కర్తవ్యాళ్చ పాండవాః 


సత్యం రాజ్యం ప్రయ చ్చైషాం, తత స్సుఖ మవాస్స్యసి 
(భావన ప అ 251) 


“సుయోధనా! పాండవులను సత్కరింపవలసిన సమయమున నీవు 
దుఃఖించుచున్నావు ఇది మెంత విపరీతము? నీకు వారు జీవదాన మొనర్చిరి 
దానికి సంతసింపుము వారి రాజ్యము వారి కిమ్ము! వారు నీకొక గొప్ప 
యుపకార మొనర్చిరి దానికి గృతజ్ఞుండవై వారి పిత్ర్రంశమును వారి కొసంగినచో 
నీక్రీర్తి పెరుగును ” ఇట్టుశకుని పల్కుట ధర్మముసై( గల యపేక్షతోం గాదు 


31 మహాభారత విమర్శనము ద్వితీయఖాగము 


దుర్యోధనుని హృదయమును పూర్తిగ బయటికి లాగుటకు కురురాజు. మానసమున 
నేదైన నొక సద్వాసన యంటుకొన్నదేమో? అంటుకొని యున్నచో నిశ దన 
సలహా లేమి పనికి వచ్చును? వాండంతటి సమర్గు(డైన కితవుండు. ఎదుటివారి 
జీవితములతో శకుని జూదమా(డును. వారి మనస్సుల నంచనావేయుట వాని 
కొక (క్రీడ నిజము( జూచినచో దుర్యోధనుని ఘోషయాపత్రకుం ట్రేరేచినవాండు 
వా(డే. ఆ (పేరేపణలో నమితమైన క్షుద్రత యున్నది ఆప్రకరణ మిది. 


“ధృతరా ష్రస్టస్య తద్వాక్యం నిశమ్య శకుని పదా 


వైమనస్యం యధా దృష్ట్వా తవ భార్యాః స్వలంకృతొః 
(భావన అ 237) 

“ధృతారాష్షని వాక్యములు విని కర్షసహితు(డైన శకుని దుర్యోధనునితో 
నిట్లనెను “నేడు పాండవులు ధనహీనులైనారు వనముల నిడుమలం గుడుచుచున్నారు. 
నారు కష్టములపాలై నలంగుచున్నప్పుడు మనము వారిని. జూచి పరిహసించుటలో 
నొక గొప్పతనమే గలదు. కనుక వా రున్నయెడకు బోవుదుము. నీ విప్పుడు 
రాజ్యాధిపతివి. వారా! రాజ్య భ్రష్ణులు. నీవు వైభవ సంపన్నుండవు వారు ధనహీనులు. 
నీ కోర్కెలన్షియు బూరించికొనుటకు నీ కవకాశము లున్నవి వారు 
భగ్నమనోరథులు. ఇట్టి స్థితిలో నీవు వారిని జూచుట మాకెంతయో 
యానందకరముగ నుండును. ఉత్తమ వస్తాభరణాదులు ధరించిన నీ 
యంతఃపురము కూడు గుడ్డలకు నోచికొనని (ద్రౌపదిని విలోకించును గాక! 
వీరిని. జూచి తన యభాగ్యతకై (ద్రౌపదిని తన్ను దాను" నిందించికొనును 
ఆ నిమేషము మన యానందకిఖరము. అప్పటి యా ద్రౌపది మొగమును 
మనము చూచి తీరవలెను సభలో మనము యాజ్ఞసేని నవమానించితిమి. 


మహాభారత విమర్శనము ద్వితీయభాగము 32 


కాని వస్త్రభూషణాలంకృతలైన నీ భార్యలను జూచినప్పుడు ద్రౌపది ముఖముపై 
గలుగు నా మార్పులను విలోకించుట సభలో (ద్రౌపది నవమానించుట కంటెను 
గొప్ప సిద్ది!” 


ఇంత క్షుద్రమైనది శకునిచిత్తవృత్తి! ఇట్టివాండు దుర్యోధనునకు మార్గ 
దర్భ్శకు(డు, ఆచార్యుడు దుర్యోధనుని కాలమున సచివసంస్థ వి(భ్రష్టమై 
పోయెననుట కింతకన్నను వే రుదాహరణ మేమి గావలెను? ధృతరాష్ట్రుని 
నుండి యింతవజకును వర్గించికొనుచు వచ్చిన వ్యక్తి చిత్రములం బట్టి 
భారతకాలమున రాజ్య సంస్థయు సచివసంస్థయు, నెంత పతితములై యుండెనో 
స్పష్టముగం దెలియును ధృతరాష్ట్రుని రాజ్యమున నెందటో ధర్మనిష్ణులుండిరి 
వారు సమర్ధులు గూడ! వారెందుకీ సరిస్థితి నరికట్ట లేదు! ఈ సరిస్థితులు 
వారి చేతులను గూడ మించిపోయెను? ఒకరీతిగ నంతేనేమో! ధృతరాష్ట్రుడు 
(గ్రుడ్డితన మనునది వాండు వేసికొన్న ముసుగు మాత్రమే. దుర్యోధనుడు 
దుష్టుడు. నిర్భయుడు. వాడు గౌంతేయులతో గడవణకును వైరమును 
సాధించెను. పాండవుల గట్టితనము వానికి దెలియదు ఇ(క భీష్మద్రోణాదులకు 
దుర్యోధనుని యే చెయిదమును నిష్టము లేదు. వారు మొదటి నుండియు 
కౌరవుల (ప్రయత్నములకు విరోధులు శకుని దుళ్ళాసనులకు దుర్యోధనుండే 
యేడుగడ వాండేమన్న నా మాటయే వారందురు. కాని విక్రమమునం బాండవులతో 
వారు సొటిరారు ఇట్టి స్థితిలో దుర్యోధను డెవ్వరిని నమ్మి పాండవులతో 
నైరమును పాధించినాండు? శకుని దుశ్శ్ళాసనుల కింతటి పట్టుదల యెట్లు 
వచ్చెను? భారత యుద్ధమన్న సామాన్యము గొదు చారిత్రక కాలమున నంతటి 
భీకర సంగ్రామము మటణీయొకటి జరుగలేదు. పదునెనిమిది దినములలో 
లక్షలకొలంది వీరులు గతించుటలన్న యాటలా? పదునెన్మిది దినములలోనే 
భారతయుద్దము ముగియుట యొకరీతిగ క్షేమకరమే కావచ్చును పతితమైన 
రాజ్యసంస్థ శీఘ్రముగనే నశించిపోయినది. కాని దుర్యోధనాదు లింతటి 


33 మహాభారత విమర్శనము ద్వితీయభాగను 


యాసురికమైన తాండవ మాడుటకు వారికి గుండె లెక్కడివి? వారికి వెన్నుబల 
మెవ్వండు? అతడే మహారథుండైన కరుడు! 


ముహారథు(డు కర్గుడు 


భారతేతిహాసమునందుం గర్భుడు నిర్వహించినపాత్ర యనన్య 
సామాన్యమైనది. భారతయుద్ధమునకు మూలపురుషులు గొందటే! వారిలో శ్రీకృష్ణుం 
డొక్కండు అతండే ముఖ్యుండనియుం జెప్పవచ్చును. పూర్ణావతారుండైన శ్రీకృష్ణుని 
యుద్దము నెజవేజుటకే భారతయుద్ద మేర్చడినది వాసుదేవుని తరువాత నెన్నదగిన 
యశ(గ్రనాయకులలో( గర్ల్భుడే మొదటివాడు. కౌరవులు గౌంతేయుల పైకి 
గాలుద్రవ్వుట కాతని వ్యక్తిత్వము (ప్రబలమైన కారణము. “కర్టు నౌదలనె 
భారతసంహిత” నిల్చినదను నానుడి ప్రజాసామాన్యము నందును( బ్రాకిపోయినది 
భారతయుద్ద మనగానేమి? అది యొకగృహకలహమే పెరిగి పెరిగి యా కలహము 
భారతదేశమున కంతయు వ్యాపించినది. ఒక వంశము నందలి దాయాదులకుం 
బరస్పర మేర్చడిన రవరవలతో నీ సన్నివేశ మారింభమైనను నాటి ప్రఖ్యాత రాజ 
వంశము లన్నియు నీ మహాసం([గ్రామమునం దగుల్కొనెను, ప్రాణములం ద్యజించెను 
పదునెనిమిది దినములలో సుమారు నలువది లక్షలమంది మహావీరులు మరణించిరి 
నేండు ప్రచారమున నున్న యుద్ధపద్దతులతో బోల్చినను యుద్ధములలో నేండు 
జరుగుమారణహోమములను గమనించినను భారతయుద్ద పద్ధతి మన మంతగా 
నాశ్చర్యపడవలసినది గాకపోవచ్చును ఆనాడు జరిగిన కధలు గూడ నంత గొప్పవి 
గాకపొవచ్చును కాని యా యుద్ద మొక ర్మాష్టమునకు, నొకవంశమునకు( 
జెందినదన్న విషయము మరువరానిది. దానిని జ్ఞాపకముంచికొన్నచో నా 
మహాసం(గ్రామము యొక్క విశ్వరూప మెంతటిదో మనకర్ధమగును పదునెనిమిది 
దినముల లోపల నలువది లక్షలమంది మరణము! భారతయుద్ధములో ననేక 
రాజనంశములు నారులేకుండ బోయినవి. సంపన్నములైన క్షత్రియుల కుటుంబములు 


మహాభారత విమర్శనము ద్వితీయఖాగము 34౪ 


చాలమట్టుకు ధ్వస్తములైనవి భారతదేశమునందు నాటీ క్షత్రియ కుటుంబములలో 
మగపురుగే కరవై పోయినది భారతయుద్దము యొక్క యీ భయంకర పరిణామము 
నొటి సామాబిక జీవితమునే తల్లక్రిందు లొనర్చినది. ఈ (ప్రళయము నాపుట 
కెందతో యత్నించిరి గురుభీష్మాదులు సంఘటితులై యీ క్షత్రసంహారమును 
నిల్పుటకుం. దహతహ లాడిరి కాని లాభము లేకపోయినది, ఆ మహాయుద్దము 
జరగియే తీరెను. ఆ జరగుటకు( (బ్రధానచోదకుండు రధికోత్తముండైన కర్షుండు. 
మహాపురుషుండైన కర్ణుని వైయక్తిక ప్రభావము ముందు భీష్మాదుల మాటలన్నియు 
దూదిపింజలవలె నెగిరి పోయినవి భారతయుద్ధమున కనేకు లనేక కారణములు 
సెప్పెదరు. అనేక వ్వక్తులను బాధ్యులనుగా నిరూపింతురు ఇవన్నియు నొకయెత్తు 
కలిపురుషుని యంశభూతుడైన స్వార్ధాంధుండైన దుర్యోధనునకును మహారథుడైన 
కర్ణునకును నడుమ గుదిరిన మైత్రి యొక యెత్తు. భారతయుద్ధ శ్రీకారమున కిదియే 
'ప్రధానకారణ మనవచ్చును కర్ణుడు కౌరవపక్షము నవలంబింపకున్నచో శకుని 
కాపట్యము, ధృతరాష్ట్రుని కౌటిల్యము, దుశ్శాసనుని యధమత్తము, ధుర్యోధనుని 
హృదయనైచ్యము యివి యెన్ని యున్నను సంగ్రామపర్యంత మివి పెరిగియుండెడివి 
గావు. వానికి. బ్రధానమైన (ప్రేరకశక్తి లేదు గనుక దుర్యోధనుని యాశలన్నియు 
పగటికలలే యై యుండెడిఏ ఒకవేళ యుద్దము జరగియున్నను దానికింత (ప్రశస్తి 
వచ్చెడిది గాదు. ఆది గృహకలహముగనే యంతరించి యుండును. ఆ 
గృహకలహమునకీ విశ్ళరూప మొసంగినది కర్ణుని వ్యక్తిత్వమే ఈ దృష్టితో? 
జూచినప్పుడు భారతము నందలి కర్ణుని పాత్ర యెంతయో మహత్తుగలది కర్ణుని 
గూర్చి యనేకుల కనేకాభి ప్రాయము లున్నవి. ఆతనిమృతి యత్యంతకరుణాత్మకమైనది 
ఎవ్వరికైన నా చావు యన్యాయ మనిపించి తీరును. భారతము జదువువాండెవ్వడే 
గాని యా ఘట్టమును మజచిపోలేండు మరణవిషయమున నాతనికి జరగిన 
యన్యాయమును(బట్టి యాతనిపై గొప్ప సానుభూతి గల్లి తీరును ఇది నిశ్చయము 


35 మహాభారత విమర్శనము ద్వితీయభాగము 


కొందు విమర్శకుల దృష్టిలో గర్గుడు సద్దుణముల (ప్రోవు, మటీ కొందణుకు 
నేరుగా విరుద్దము. రాధేయుని దుర్గణములకుం (బ్రతీకముగ నెంతురు. నాటీ 
సమాజము కర్గున కన్యాయమొనర్చెను. అతడందు కెదురు తిరిగెను, 
సమాజమొనర్చు నన్యాయముల నరికట్టెను. కొందరు విమర్శకు లీ దృష్టితో గర్గుని 
జూచి యాతని (ప్రతికార్యమునకును మహాత్యము నాపొదింతురు కొందరాతనిలో 
సద్గుణలేశమునుం గూడ నంగీకరింపరు. వారికి సంప్రదాయమే కొలతబద్ద, 
పాండవులు వారి దృష్టిలో. గంళంకలేశము లేని ధర్మాత్ములు. 'కర్ణు(డు పాండవులకు 
విరోధి అందుచే వీనిలో గుణలేశము గూడ నుండదు.' ఇది వారి సిద్దాంతము 
కొందతిట్టందురు* కర్షుండు కవ్వడికంటెను యుద్ద కుశలుండు అతండెన్నియో 
దివ్యాయుధములను సంపాదించెను. కృష్ణుడు బాసటగ నున్నందుననే ఫల్గును(డు 
గర్జుని గెలిచెను పారుడు రాధేయుని గెలుచుటలో ముఖ్యసోధకము కృష్ణుని 
కాపట్యమే పాండవులు సత్పురుషులే గావచ్చును కాని కర్షవధకు 
సంబంధించినంతవణకు వారన్యాయుమునే యొనర్చిరి.ఈ రీతి గర్భునిపై ననేక 
భావములు, ఖండనమండనములు కృష్ణుని తర్వాత మహాభారతమున నింతటి 
విమర్శకు బాత్రుడైన వ్యక్తి మజియొక్కండు లేడేమో? కాని యింత గందరగోళము 
సీయుచున్న యీ విమర్శకు లందజును, మహాభారతకర్త కర్ణుని విషయమై యే 
యభిప్రాయమును మనస్సులో నుంచికొన్నాండో దానిని సరిగ గమనించి గౌరవింప 
లేదేమో? యని నాయనుమానము. కర్ణుని చిత్రమున కాతండొసగిన ప్రత్యేకత యేది? 
ఏ దృష్టితో నాతండు గర్జుని సృష్టించి ప్రోది యొనర్చెను? యను విషయములను 
గమనించి యా దృష్టితో గర్గుని విమర్శించుట సమంజసముగ నుండును గదా! 
భారతమును. బట్టి చూచినచో నొక వ్యక్తియొక్క గొప్ప తనమును గాని, 
తక్కువతనముగాని యాతని వ్యక్తిగతములైన మంచి చెడుగుణములపైననే 
యాధారపడినట్టు గానరాదు. ఎవని జీవితముచే మానవులకు హితము సేకూరునో, 


మహాభారత విమర్శనము ద్వితీయభాగము 36 


శాశ్వతములైన నీతిమూల్యములు సంరక్షింపంబడునో యదియే గొప్ప జీవితము 
అందుకు విరుద్దమైన బ్రదుకు వైయక్తికముగ నది యెంత గొప్ప డైనను దాని కంత 
వెలలేదు. ఇదియే వ్యాసుని యభిప్రాయమైనట్టున్నది మహాపురుషుల యొక్క 
లోకోత్తరత్వము మానవజాతికి గల్యాణకరము గావలెను, అట్టెనప్పుడే దానికి వెల 
కాని, యతిమానుషమైన యాళక్తియే వైయక్తికమైన మహత్వాకాంక్షకు, స్వార్థమునకు, 
నంగమైనచో నది భయంకరపరిణామమునకు దారితీయును మానవులకు 
కల్యాణమును గలిగించుటకుమారు, జాతినే ధ్వంస మొనర్చును ఈ 
పరిణామమునకు (బ్రతీకమే కర్ణుడు. వ్యాసుల చిత్రణమును బట్టి యా 
బీవితమునకు వ్యాఖ్యాన మింతే కర్గుడు భారతసం(గ్రామరూపమైన ప్రళభయమునకు 
సూ(త్రధారిత్తైనాండు కర్ణుని యీ మనస్తత్వమును వ్యాసుండెంతయో సమర్థతతో 
నిర్వహించెను ఆ రూపకల్పనములో నస్వాభావికత లేదు ఆశ్చర్యమును గలిగించు 
సన్నివేశములు లేవు. కర్టుండొక మానవుండు మానవుండై దేవత్వము నందికొనదలచి 
(శ్రమపడి సాధ్యముగాక యొక మహాప్రమధుండై పోయినాడు వ్యాసుల ప్రతిభ కర్ణుని 
యీ మానసిక ప్రవృత్తులనెంతయో సమర్థతతో నిరూపించెను కర్గుని జీవితము, 
అదీ దుర్జన మాడిన యొక క్రీడ “ఇది యిట్లు జరుగకున్న బాగుండెడిది,” యని 
యొకసారి నిట్టూర్చుట దప్ప మానవులమైన మన మిందులో నేమియు జేయలేము 
కర్షుండు, కర్గునివంటి గొందజు మహాపురుషులు దమలోని స్వార్థమునకు 
బరియైపోయిరి భారతదేశ చరిత్రలోగూడ నట్టివారు గొందజు గలరు వారెందు 
కట్టెర? అంతటి గొప్ప వారు దమలోనున్న యీ చాపల్యమును గుర్తింపలేదా? ఈ 
'ప్రళ్ళీకుత్తరము( జెప్పుట మహాకష్టము కష్టమేమి? యశక్యముగూడ! కర్ణునివంటి 
వ్యక్తులు ఆ యంతటి హృదయచాపల్యము నణచికొని యున్నచో, వారెంతయో 
మహానుభావులై యుందురు యుగపురుషులై యుందురు కృష్ణునివంటి 
పూర్ణావతారులని మనము వారిని బూజించియుందుము కాని యట్టు జరుగలేదు 


37 మహాభారత విమర్శనము ద్వితీయభాగము 


జరుగుట దైవనిద్దేశము గాదేమో! అవతారపురుషులనేక శతాబ్దముల కరుదుగా 
బుట్టుదురు కర్షునివంటివారు దజచుగా జన్మించి పోవుచుందురు, 'బహురత్నా 
వసుంధరా,” యని గదా యార్యోక్తి! వ్యాసునకు గర్జునిలో నున్న సద్గుణములు 
దెలియును వాని దుర్గుణములును దెలియును. స్వార్థమునకు బలియైనవాని 
లోకోత్తరత్వము పాకమునకు రాలేదు వాండుసద్గుణము లుండియు లేనివాండే 
యైనాడు అందుకే న్యాసులు, గర్జుని దుర్యోధనుండనెడు (క్రోధవృక్షమునకు 
స్కంధమువంటివా'డనెను, రాధేయునిలో నున్న ప్రధాన దుర్గుణములు మూడు 
అహంకారము, హద్దులేని మహత్యాకాంక్ష, అన్నిటికిమించి 'తాను' 'తన' కనెడు 
భావము ఈ దోషములు కర్గ్గుని జీవితమున నెట్టేర్చడినవి? వీనితో నాటి 
నీతిమూల్యములకు, రాష్ట్రీయవచనమునకు మానవహితమునకు భంగ్ల మెట్టు 
కలిగినది? కడకు వీని సర్యవసానము కర్టుని జీవితమున నాటి సామాజికజీవనమున 
నెట్టు ప్రతిఫలించినది? ఈ విషయములను వ్యాసుని (ప్రతిభాదీపసహాయముతో? 
జూచుట మంచిది, 'తాను' 'తనకి'ను భావము గర్గునిలో మిక్కిలిగం బెరిగిపోవుటకుం 
గారణమానా(డు జరగిన యొక దుర్భటన ఆది యాతనిపుట్టుకకు సంబంధించినది 
అది యనివార్యముగ వచ్చిపడినదే. “తాని నెడు భావము పెరిగి సెరిగి యాతనిలోం 
'బ్రచండమైన యహంకారమునకు దారి దీసినది ఆ యహంకారమునుండి, 
దుర్ద్చమ్యమైన మహత్వాకాంక్ష బయలుదేరినది ఈ మూడింటి సమ్మేళనముతో 
రెండవ సూర్యుండుగ వెలుంగందగిన కర్షుని జీవితము యొక ధూమకేతునైనది 
ప్రజారక్షకు(డై శాశ్వతకీర్తి నందవలసిన కర్ణుడు మహాకాలస్వరూపుండైనాండు. 


అనివార్యమైన సామాజిక ఘటన, గొప్ప దురదృష్టము 


కర్గుడు పాండవులవలెనే దేవసంభవుండు లోకచక్టువైన సూర్యుండాతనికి 
జన్మ నొాసంగిన మహనీయుడు. అతడు పాండవుల వలెనే కౌంతేయుండు 
అనగా కుంతీగర్భవాసమున జన్మించిన వాండు. కాని లాభమేమి? అతండు 


మహాభారత విమర్శవము ద్వితీయఖాగము 38 


నాటి కులీనులైన క్షత్రియుల కందజుకును( బరిహాసపాత్రుడయ్యెను ఆది వాని 
గొప్ప దురదృష్టము. కౌంతేయులు పాండవులు అనయా గౌరవేశ్వరు(డైన 
పాండురాజునకు జన్మించిరని లోకప్రతీతి అట్లే కర్టుండును. బాండవేయుండు. 
ధర్మజుడు  యమధర్మరాజునకుం బుత్రుండు భీముడు 
వాయుసంజనితు(డు అర్జునుడు దేవేంద్రుని వరము నకులసహదేవు లళ్వినీదేవతల 
కృప. అట్లే కర్టుండును. [ద్రయీమూర్తియైన సూర్యభగవానుని కృపావిశేషముగ 
గుంతీదేవికిం దక్కినాండు గదా! యుధిస్టిరుండు పాండవులలో. బెద్దవాండు అందుచే 
నాతనికి సింహాసనాధికారము సం(క్రమించెను కర్ణుడు ధర 1బానకన్ననుం బెద్దవాండు 
కనుక నాతడు పాండురాజు రాజ్యమునకు వారసుండెట్టు గాకపోయినాండు? 
రాజనీతియొక్క సంకేతము ననుసరించి కర్ణుడు రాజ్యమునకు వారసుండు 
అతండు ధర్మరాజాదులవలెనే కౌంతేయుండు, వారివలెనే పాండవేయుండు ఇచ్చట 
నొకరీతింగర్గుని జీవితము నాక్షేపింపవచ్చును అది యిది “ధర్మరాజాదులు 

అగో రక్తి విహాహన్సైన తరువాత జన్మించిరి ఆమెకు సంతానప్రాప్రిగూడం 
ఎండురాజు సమ్మతితోనే జరగినది అందుచే వారు రాజ్యమున కుత్తరాధికారు 
అనుటరో న్యాయమున్నది కర్ణుని జన్మయట్టు గాదు ఆతండామెకు( గన్యాత్వమున 
గలిగెను అతందు కానీనుండు అందుచే! గర్జునకు. దాను పొండవేయుండనని 
జెప్పికొనుట కధికారము లేదు” 


ఆపాతముగ జాచినచో నీ 'ప్రశ్ళ బాగుగనే యున్నది కాని 
భారతకాలమునాటి సామాజికనీతిని బట్టి విచారించినచో నీ యాక్షేపణకు 
బలములేదు, నాటి సామాజికనీతి యిది 
“వావీనశ్చ సహోఢశ్ళ్చ కన్యాయాం యశ్చ జాయతే 
వీఢారం పితరం తస్య ప్రాహు శాస్త్ర విదో జనాః” 
భా ఉత్తరపర్వము అ, 140) 


39 మహాభారత విమర్శనము ద్వితియాగాగము 


“నివాహానంతరమును దానికంటెను. బూర్వమును స్త్రీకి. గలిన 
సంతానమంతయు మగనికియెందినదే. ధర్మశా(స్తము ననుసరించి యతండే వారికి 
దండ్రి, అందుచే నా సంతానమంతయు( దండ్రి యొక్క యాస్తికి వారసులే! 
ఇది నీతికారుల మతము.” 


సై శ్లోకము భారతములోనిది. ఇది యెవరో సొమాన్యుండన్నమాట గాదు. 
ఈ వాక్యము వ్యాసభగవాను(డు పూర్ణావతారు(డైన వాసుదేవునివంటివాని 
నోటినుండి చెప్పించెను. కనుక నాటి సామాజిక నియమ మిదియే దీన సందేహము 
లేదు. ఈ శ్ఞోకమునకు6 దరువాత గృష్టుండు గర్జునితో నిట్లనుచున్నా(డు. 
“సోపి కర్లీ తథా జాతః పాండోః పుత్రోసి ధర్మతః 
నిగ్రహా ద్ధర్మశాస్రాణా మేహి రాజా భవిష్యసీ 
భా. ఉత్తర ప, అధ్యా 140) 
కర్ణా! నీ జన్మ యీరీతిగ నగుటచే నీతిశాస్త్రము ననుసరించి నీవు 
పాండవేయుండవు నీవు నా వెంట రమ్ము. నిజముగ జూచినచో నీవే రాజ్యమునకు 
వారసు(డవు. నృపాలు(డనై కురుదేశమును( బాలింపుము.” 


కాని, శౌస్రజ్ఞుల యీ వాదము కర్షున కప్పు డేమియు నుపయోగ 
పడలేదు కారణ మేమనంగా నా రహస్యము వారికి? దెలియవలసినప్పుడు 
తెలియలేదు. కృష్ణుడు మాటాడినప్పుడు తెలిసియు. (బ్రయోజనములేదు 
యుద్దభేరులప్పుడే మఘైోయింప(బడివి దుర్యోధనునకు( గర్గుడే యాధారస్తంభమను 
్రుసిద్ది యోర్బడినది. కర్గుని మనస్సున దుర్యోధనునియెడం గృతజ్ఞతాభానములు 
టి(వ్రముగంబాదుకొన్నవి. రాధేయు6 డప్పుడే ధనుస్సును సారించియుండెను 
ఇప్పుడాతనికీ రహస్యము దెలిసి మాత్రము యేమిలాభము? ఒకటే లాభము! 
అఆఅవమానముతో వాని మనసు గుతకుత యుడికిపోవుట! అదియే యైనది 


మహాభారత విమర్శనము ద్వితీయఖాగము 40 


ఈ రహస్య మింతకుముందే చాల ముందే కర్గునకు( దేలుపనలసియుండెను, 
అప్పుడేదైన( బ్రయోజన ముండియుండెడిది. కాని యప్పుడైన నీపని. జేయవలసిన 
దెవ్వరు? కుంతీదేవియే! కాని యామె కాసాహసము లేకపోయినది. కుంతి 
సేసిన పని యన్యాయ ముగ విమర్శకులకు. దోపవచ్చును. తోచుటలో నాశ్చర్యము 
లేదు కాని కర్గునియెదుట( దన్నాక హృదయహీనురాలిగం (బ్రకటించి కొనుట 
కాతల్లి సమ్మతింపలేదు ఈ రహస్యమును( దాను కర్గున కెజింగించినచో 
వా6డామెను రాతిగుండెదానినిగ దలంయను. ఆ నిందను సహించు ధైర్యము 
కుంతి కప్పుడు లేదు ఆమె రాతిగుండె తోనే యారహస్యమును దాచికొన్నది. 


కరుని జన్మము 
ధి 
భారతమునందు గర్గుని జన్మవృత్తాంత మిట్టున్నది. 


“శూరోనామ యదు శ్రేష్ట నసుదేన పితా౭భవత్‌ 


44 


వసునా సహ జాతో2యం వసుషేణో భవత్వితి 
(భా ఆది ప, అ 111) 


పాండవుల తల్టియెన కుంతి యాదవుల యాడుబిడ్డ ఆమె వసు 
దేవునకు. జెల్లెలు. జూరు(డను వాని తనయ. కనుక కృష్ణభగవానునకు మేనయత్ర 
కుంతీదేవిరూప మ(ప్రతిమానమైనది. శూరునకు పై తృష్వస్రీయు( డొకం డుండెను 
అతని పేరు గుంతిభోజుండు అతండనపత్యుండు. అతని దు.ఖమును జూచి 
శూరుండు దనకు( గలిగెడు మొదటి సంతానమును గుంతిభోజున కిత్తు నన్నాడు 
పలికిన మాట (ప్రకారము శూరుండు కుంతీదేవిని. గుంతిభోజున కొసరొను 
కుంతీదేవి కుంతిభోజనకు6 బెంపుడు బీడ్డయైనది ఆమె నాతండు దనయింట 


41 మహాభారత విమర్శనము ద్వితీయభాగము 


బ్రాహ్మణాతిథి పూజకై నియోగించెను కుంతి యా కార్యమును భక్తి శ్రద్దలతో 
నిర్వర్తించుచుండినది. ఒకనాండు దూర్వాసుండటకు వచ్చెను ఆమె యాతనిని 
భక్తితో సేవించెను , అతండు సంతసించి కుంతి కాపద్ధర్మముగ నొక మంత్ర 
మొసలెను. ఆ మంత్రము అభిచారాభి సంయుక్తమైనది, “ఈ మందత్రబలమున 
నీ వే దేవత నాహ్వనింతునో యా దేవతాప్రభావమున నీకు( గుమారుండు 
గలుగు” నని యాతండు పలికినాడు ఆమెకు బాల్యము బాల్యచాపల్యమున 
నామె సూర్యునాహ్వానించినది అత(డామె పిలుపునకు( దిగివచ్చెను అతని రాక 
కామె యాశ్చర్యపడినది. వచ్చిన సూర్యు( “డేమి కావలె” నని యామె నడిగినాండు 
కుంతికి భయమైనది. ఆమె బదులొసలౌను. “స్వామీ! దూర్వాసుఃడు నాకీ 
మంత్ర మువదేశించెను దీనిశక్తిని బరీక్షించుటకై నేను నీపై. బ్రయోగించితిని, 
ఇది నా బాల్యచాపల్యము, దీనిని మన్నింపుము. ఆమాటలకు సూర్యు(డిట్టు 
బదులిచ్చెను. “కుంతీ! నీకు మంత్రము ప్రాప్తించిన విధమంతయు నాకు( 
దెలియును. నా దర్శన మమోఘము ఆదెన్నటికిని వ్యర్థముగాదు నన్నూరకం 
బిలచి వెనుక కంపిన మహాఘము నిన్ను జుట్టి వేధించును” 


కుంతీదేవి కెట్టును. బాలుపోలేదు ఆమె దాను కన్యననియు( దన్ను 
మన్నింపవలెననియు బహువిధముల వేడికొన్నది. బంధువులకు దెలిసిన నేమి 
మూడునో యని భయపడినది సిగ్గుతో జితికిపోయినది సూర్యుండామె కిట్లనెను 
“కుంతీ! నా ప్రభావము వలన నీ కన్యాత్వము నశింపదు భయపడకుము” సూర్య 
భగవానుని కరుణచే నామెకు గర్భోత్పత్తియై సుతు(డు జన్మించినాడు. అతండు 
సద్యోజాతుండు, ఆముక్తకవచు(డు, శ్రీశోభితుండు. అతని కవచము సహజమైనది 
కుండలములను జన్మతోవచ్చినవే! వానికి సూర్యుభగవాను(డు గర్జుడని పేరు 
'వెట్టను. ద్యాదశాత్ముండు దివమున కరిగినాండు ఆకుమారుని( గాంచి కుంతి 
ఇఖయపడినది. బాంధవులలో( దన కవమానము ఘటిల్లును ఈ యపచారము నామె 


మహాభారత విమర్శనము ద్వితీయభాగము 42 


దాచికొన యత్నించెను. కుంతీదేవి కర్ణుని జలములో వదలిపెట్టినది. రాధాదేవి 
భర్తయైన సూతు(డా శిశువును గాంచెను. సూతు( డాతనినిం బుత్రుండుగ భావించి 
రాధ కొసగెను. వసుసహితు(డుగం గర్లుడు దనకు (బ్రాప్తించుటచే నాతనికి 
“వసుషేణు౮” డని సూతుండు పేరుపెట్టెను. నాటినుండి కర్ణుడు రాధేయుండు. 


కుంతీ దేవిది దోషమా? 


భారతమును( జదువువా రందరును సాధారణముగ నీ విషయమున 
గుంతీదేవినిం దప్పు పట్టెదరు కర్ణుడు గూడ నామెను నిందించెను “నీ క్రీర్తికొఆకై 
నా గళమును ఛేదించితివి నీవు మహాపాపి"వని, కర్టుండామెను. దిట్టిపోసినాండు 
రాధేయు(డామె నట్లనుట సహజమే! కాని కుంతీదేవి గర్జుని వదలుట యామె 
దోషమేనా?” ఈ విషయము మనము కొంత శాంతముగ విచారింపవలెను. 
కుంతి యొక సామాన్య మానవస్తీ అగుటచే నామెకు సామాన్యుల కున్న 
లజ్జ భీతి, సంకోచము యీ గుణములన్నియు నుండకుండునా? తప్పక 
యుండును కర్ణుని జన్మము బయట(బడినచో' దన యింటితనము పాడైపోవునని 
యామె భయపడియుండును తన భవిష్యత్తు సర్వశూన్యమగునని యామెకు 
దిగులుండెను దీనికి. దోడు బాల్యమునకు సహజమైన యజ్ఞానము, తొందరయీ 
గుణము లన్నియు నామె కున్నవి ఆమె జీవితమున నొక చిత్రమైన సంఘటన 
జరగినది ఆ జరగుట గొప్ప దురదృష్టమే. జరగిన తప్పిదమును సరిపెట్టుకొనుట 
కా వయస్సున నున్న కుంతి కుమారుని వదలుకొనుట దప్ప మరేమి యొనర్చును? 
సమాజమున కెదురొడ్డి పోరాడునా? మరి యిందులో నామె దోష మేమున్నది? 
పైగా నామె నివసించుచున్నది పెంపుడుతండ్రి యింట కన్న తండ్రి యెన్నండో 
తన్ను వదలెను. శూరుని యింటనే దానున్నచో, నీ సన్నివేశమున గుంతి 
యేమి చేసియుండెడిదో? వచ్చిన బాధను దప్పించికొనుటకై దాత్కాలికముగ 


43 మహాఖారత నిమర్శనము ద్వితీయఖాగము 


నామె యీ పనికి బూనుకొని యున్నను నా బాధ యామె మనస్సున మజ(గిపోలేదు. 
శూరుడు దన కొనర్చిన యన్యాయమే, యీ బాధల కన్నిటికి. గారణమని 
కుంతీదేవి తీర్మానించికొన్నది కృష్ణుడు దౌత్యమునకై కౌరవుల కడకే వచ్చినపుడు 
మేనయత్తను6 జూచుటకు వెళ్ళినాండు. అప్పుడామె యాతనితో నీ యభిప్రాయమునే 
జెప్పినది. ఆఘట్టమిది, 


“పితరం త్వేవ గర్భేయం వాత్మానం న సుయోధనం 


ఆదత్తు కుంతిభోజాయ సఖా-సఖ్యే మహాత్మనే॥ 
(భా. ఉద్యో ఆ 105) 
కృష్ణా! నే నీ విషయమున దుర్యోధనుని నిందింపను నన్ను గూడ 
నిందించికొనుట లేదు. ఈ సిలుగుల కన్నిటికిని నా తండ్రి యగు శూరుతే 
కారణము. అతడు నన్ను బాల్యమున నొకానొక ప్రాణములేని పదార్థమునువలె( 
దన మిత్రున కొసగాను. అప్పుడు నాకేమియు. దెలియదు. కందుక (క్రీడ 
యొనర్చికొను ప్రాయము ఆ వయసున నా తండ్రి నాయెడం జూపిన నిర్ణయయే 


య న్ని కష్టములకు( గారణమైనది” 


సై క్లోకములయబట్టి కుంతిభోజునియింట నామె స్థితి యెట్లుండెనో మన 
మూహించికొనవచ్చును. ఇట్టి పరిస్థితులలో నొకానొక సామాన్య శ్రీ 
లోకాచరవిరుద్ధముగం బుట్టిన కొడుకును వదలి సెట్టుటకంటె మజియేమి 
సేయును? కుంతి యీ రహస్యమును శాళ్ళతముగం దన హృదయమున 
దొచికొనలేక పోయెను, ఆమెయొకసారి తన బాధను గర్జనకు దెలుపనే 
తెలిపినది,.అప్పుడు వాని పరితాపమునకు మేరలేదు. అతండిట్లన్నాడు 
“భోకొచారవిరుద్ధముగ నన్ను గంటివి. మంత్రమును( బరీక్షింపం బూనుట నీ 
మొదటి యపరాధము కన్న కొడుకును వదలుకొనుట రెండవ హృదయహీనత 


మహాఖారత విమర్శనము ద్వితీయఖాగము 44 


పుట్టినప్పుడే నా గొంతు నులిమివేయంగూడదా! ఇంతమాత్ర ముపకారమైన నొనర్బక 
నన్నేల బరిత్యజించితివి? అనాండీ యింతపాటి యుపకారమును నీవు 
సేసియున్నచో నేండు సమాజమున నా కీ దుర్దశ పట్టియుండదు ” నిజమే! పుట్టిన 
వెంటనే యామె కర్ణుని వధింపలేదు. దీనికి గారణము? తల్లికిదయన సంతానము పైనున్న 
సహజమైన దయ, దైవము సైనున్న యెక విశ్వాసము, తానొక పాపమొనర్చినది 
చాలనిదానికి శిశుహత్య గూడ నొనర్చుట కామె సిద్ధపడలేదు పైగా 
గర్జుండింతవజకుం బెరిగి తన కడుపునకే చిచ్చువెట్ట సంకల్పించుకొనునని యామెకు6 
బ్రశ్శీతెలియునా యేమి? కుంతీదేవి యొక మానవ స్త్రీ యని ముందే సెప్పితిమి 
అందుచే నామె జీవితము గూడ గుణదోష సమ్మిశ్రితమైనది కుంతీదేవిది 
దోషములేనట్లే యీ విషయమున రాధేయుని దోషముమాత్ర మేమున్నది? అట్టి 
జన్మమును వాండు గోరుకొనలేదు, దైవమకొరణముగ నాతనిపై నీ యత్యాచార 
మొనర్చినది అతని జీవితమునుం గూర్చి యెంత యాలోచించినను మనకు గలుగు 
లాభ మొక్క పరితాపమే! కర్షుని జీవితము నియతి యొనర్చిన యొక భయంకర 
క్రీడ అతండు సూర్యపుత్రుడు దేవసంభవుండు కౌంతేయుండు. పాండవేయుండు 
కొని దైవము దన దుర్విలాసము నాతని యెడం బూర్తిగ నెజపెను. అతండు 
సూతపుత్రు(డై నాండు. అర్ధరధుండయ్యెను. రాధేయుండని జగమాతనిం బరిహసించినది 
జన్మతో నాతండు సంపాదించికొన్న పావిత్ర్యమునంతయు నాతనికి. బట్టిన శని 
కొల్లవెట్టినది.ఇది సృష్టిలోని యొక వైచిత్రి దీనికి దర్కము లేదు ఈసందర్భమున 
మరియొక ప్రశ్నకుం గూడ నవకాశము గలదు అది యిది “బాల్యమునందు. గుంతి 
కర్షుని యుపేక్షించినది. కొంతకాలమున కామెకు వాండు దన సుతుండని దెలిసినది 
వెంటనే యామె రాధేయునితో నీ విషయము నేల (బ్రస్తావింపలేదు ?” 


కర్టుడు దన సుతు(డని కుంతీదేవికి దెలియునాటికే నారి జీవితములు 
విభిన్నములై పోయినవి, చాల కాల మీ విషయమామెకు6 దెలియనేలేదు, పుట్టినప్పుడే 


45 మహాభారత విమర్శనము ద్వితీయభాగము 


యామె కర్ణుని గంగలో వదలెను. ఆ సుతుండు జీవించి యింతవా౭డై యుండునని 
యామె యెట్లు నమ్మును? సైగా నొకవేళ జీవించియున్నను వాండు 
కురుదేశసీమలయందే శుక్లపక్ష చంద్రునివలె బెరుగుచున్నాండని కుంతీదేవి 
యెట్టూహించికొనంగలదు! కర్షు నామె వదలిన తర్వాత నీ విషయము లామె 
బలవంతముగ మజచిపోం జొచ్చినది. ఈ భావములను( జంపివేసికొన్నది. 
ఆటుపీమ్మట నామెకు స్వయంవరము జరగినది పాండురాజామెను( జేపట్టినాండు. 
కౌరవసింహాసనమున కామె పట్టమహిషియయ్యెను పిమ్మట మృగయావ్యాపారమును, 
హృదయ(ద్రావకమైన పాండురాజు మరణమును ఘటిల్లినవి నేడామె యనాథమ్రైనవిధవ. 
తండ్రిలేని కొడుకులతో నామెధృతరా(స్టునియింట జీవించుచున్నది హస్తినావతియం 
దెక్కడ( జూచినను నామెకు విరుద్దమైన వాతావరణమే! ఈ దుఃఖముతో 
గుంతీదేవి పొట్టు పొరలగుచున్నది 


నాడు కర్గుడు జేగీయమాను.డై వెలుగుచుండెను, వానినామె 
గమనించునాటికే చాల కాలము గడచినది, పొండురాజు (బ్రదికి యున్నప్పుడే 
కుంతీదేవికి గర్జుని. గూర్చి తెలిసియున్నచో మహాభారతముయొక్క రూపురేకలే 
మాజీ యుండెడివి. వ్యాసమహర్షి యొక్క (ప్రతిభా సమున్మేషమైన మహభారతరచన 
కవకాశమే యుండెడిదిగాదు. అది యట్టుండె 


రాధేయుడు దన సుతుండని యామె (గ్రహించినది. కాని లాభమేమి? 
అప్పటికే దుర్యోధనున కాత(డభిన్న మిత్రుండు!వారి పన్నాగము లన్నిటను గర్జుండు 
చేయి గలుంశేసికొను చుండెను దుర్యోధనుని మైత్రితో వాని జీవనము 
వైభవోసేతముగ నున్నది, ఇట్టి స్థితిలో గర్గునకు వాని జన్మ వృత్తాంత మెఠింగించి 
వానిని సిలుగులలో6 దోయు టెందులకు? కన్నతల్లియెన కుంతీదేవి హృదయ 
మా కార్యమునకు సమ్మతింపలేదు. పైగా నామెకు వేజొక్క భయముగూడ 


మహాభారత నిమర్శనము ద్వితీయభాగము 46 


నుండెనేమో? కర్గుడు ధార్తరాష్ట్రలభిన్నుండు వాడు జీవనమునకై వారి నాశ్రయించెను. 
వారితో జేరి పాండవుల నాశమెనర్చుటకై యత్నించుచున్నాండు? అట్టివానికిం 
దన రహస్యము నెజింగించి వాని యెదుట నిరంతరాపరాధినిగ నిలుచు సాహస 
మామెకు లేకపోయినది. తన కీర్తికళంకము నామె తనలోనే దాచికొన్నది 


ఈ రితిగ నే పరిస్టితియు గుంతికి గాని కర్గునకు గాని యనుకూలముగ 
లేకపొయినది. తెలియవలసి నప్పుడు వాని జన్మప్రకారము కర్షునకు( దెలియనే 
లేదు. ఏ యూహతోనైన నేమి? కుంతీదేవి యీ రహస్యమును వానికి దెలుప 
సిద్ధపడలేదు ఇందులో నెవ్వరి దోషమును లేదు. ఇది యంతయు నియతి 
నిర్ణయగ నాడిన యొక భయంకర (క్రీడ కర్టుడు మరణించినాండు నారద 
మహర్షి కర్గుడు పాండవుల కన్న యని యుధిస్టిరునితో( దెలిపెను, అప్పుడు 
ధర్మరాజునకు. గలిగిన దుఃఖమునకు మేరలేదు నారదుడు యుధిష్టిరుని 
నిట్టోదార్చినాండు “ధర్మరాజా! యీ విషయమున నెవ్వరిని నిందించుట కవకాశము 
లేదు. తలపున కందిన తర్కముతో “నీండుదోషి - వా(డుదోషి' యనుకొనుట 
వారిపై నిప్పులు నూరుట మన యజ్ఞానము మాత్రమే! నీ యన్నయైన కర్గుండు 
దైవోపహతు(డు దురదృష్టవంతుండు నియతి చేతిలో నాతని జీవితమంతయు 
నొక వికృతక్రీడ యైనది “కుంతిదేవిలోం గలిగిన యీ కన్యాగర్భము భారత 
సం(గ్రామమునకు మూలబీజమై క్షత్రకులములనన్నిటిని భస్మ మొనర్చుగాక?' 
యని దేవతలే యుద్దేశించిరి ఆ యుద్దేశ్యమును సాధించు టకే కర్షుడు 
జన్మించెను వానికి దివ్యాస్తములు (బ్రాప్తించుటయు+ గూడ నందుకే! క్షత్రియులకు 
శస్తపూతమైన మరణములేనిది యుత్తమ లోకములు సిద్దింపవు. మహాసం(గ్రామమే 
లేనిది దుష్టు లెల్ల రొక్కుమ్మడి నాశనము గారు కనుక దేవకార్యమును సాధించుటకై 
నియతి కర్ణుని జీవితమును (గ్రసించి యింతలేసి కార్యము లొనర్చెను దానికై 
నీవు దుఃఖింపకుము దుర్షమమైన కర్లుని జీవితమునందు దేవతల యాకాంక్షయు. 


47 మహాభారత వినుర్శసము ద్వితీయభాగము 


బనిచేసినది! దుర్జైవము గూడ నప్రతిహతమగు శక్తితోదన కౌళల్యమునుం 
గనబజచినది. కర్షుండొక్కడు లేకున్నచో భారతసం[గ్రామ మంతటి యసామాన్యమైన 
పరిణామము నందియుండెడిది గాదు ఆతండే యందుకు. ట్రేరీపకుండు. దానికి 
గారణము వాని జన్మలోనే కలదు కర్ణుని జీవితమంతయు లోకోత్తరములైన 
సద్గుణ దుర్గుణముల సమావేశము వాని తుములసంగగ్రామమే వాని జీవితము 
కర్ణుని సద్గుణము లసామాన్యములు, లోకోత్తరములు. వాని యవగుణములు 
విలక్షణములు భయంకరములు. ఇట్టివ్యక్తి దప్ప మటియొక్క(డు మహాభారత 
సం([గ్రామమును( ట్రేరీపించి యుండలేడు. 


కర్ణుని యసామాన్య శౌర్యము 


చిన్నతనమునుండి కర్ణునకు ధనుర్విద్యలో మెలకువ గద్దు ఆతండు 
(గ్రమ క్రమముగా నా విద్యలో నందరిని మీరెను. తన్నాశ్రయించిన వారి జీవితముల 
రసమయములుగ నొనర్చి పరిపుష్టములు గావించు గుణ మాతనికి( దండ్రియగు 
సూర్యుని నుండి సం(క్రమించినది అట్లే తనకు గావారినిందన తేజస్సుతో 
జుట్టుముట్టి దహించి వేయు గుణమును గూడం దండ్రియైన సూర్యభగవానుండే 
గర్గునకు(బ్రసాదించెను. బుద్ధి కుశలత, సౌందర్యము, తేజస్సు, మహానుభావత్వము 
పరాక్రమము, కరృత్వము మొదలగు గుణములు గుంతీదేవిలో సహజముగ 
నున్నవి. అవి యన్నియు, దల్లినుండి కర్టునకు వచ్చినవి. అతండు మహాస్తసంపన్నుడు. 
సహజములైన కవచకుండలములు గలవాండు. క్షత్రియాంతకు(డైన పరశురాముండాతని 
గురువు. భార్గవ రాము(డే యాతని కనర్హమైన హరశరాసన మొనలను ఈ 
సాధనసంపత్తిలో( గర్జుడు దుర్దర్దుడు. నవధ్యుండు గూడ నైనాండు. ఒకానొక 
సారి 'రాజర్షి యైన భీష్ముండు 'గర్జుండర్ధరథుండ'ని పరిహాసమొనర్చెను. అతండే 
తరువాతం గర్భ్గుని దాను నొప్పించినందులకు( బశ్ళాత్తాపపడినాయడు. భీష్ముడు 


మహాభారత విమర్శనము ద్విత్రీయభాగము తరి 


శరశయ్యపై నున్నప్పుడు రాధేయు(డాతని? జూడబోయెను, అప్పుడు భీష్ముడు 
గర్జునిలోని మంచిగుణముల నిట్లుముక్తకంరముతో( బొగడెను 


“జానామి సమరే వీర్యం శత్రుభి ర్దుస్సహం భువి 


(భా భీష్మ అ. 122) 


కర్ణా! శత్రుదుస్సహమైన నీ వీర్యము నెణుగుదును. నీ యలౌకిక 
నిష్టయు నాకు (గ్రొత్తది గాదు. నీ పరాశక్రను మసామాన్యము. నీ తేజస్సు 
దుస్సహము. నీ దానశౌండిమ మితరు లెవ్వరికిని సాధ్యము గానిది. నీకు 
సరియైన మానవుడు లేడు నీవు దేవ తుల్యుడవు. మనుష్యలోకమున నీవంటి 
ప్రభావశాలిని నేను చూడలేదు. నీ విట్టివాండవై యున్నను నిన్నపుడపుడు 
కరోరవచనములతో మందలించితిని. దీనికి. గారణము కురుపాండవులలోని 
కులభేదమునకు నీవు గారణమగుటయే. శరసంధానము, అ(స్తపాండిత్యము, 
శస్తలాఘవము మొదలగు గుణములలో నీవు కృష్ణార్ణునులకు సమానుండవు 
కౌరవరాజు స్వయంవరార్థమై వారాణసికి వెళ్ళినాండు. కాశీరాజ దుహితను వివాహ 
మొనర్చికొనుటకై ప్రసిద్దులైన రాజాలందజునటకు వచ్చిరి. నీ వొక్కడవే ధనుర్మాత్ర 
సహాయుండవై యా రాజుల నందజును వెనకుందన్నితివి. ఒక్కుమ్మడిగ నీ 
సైనంబడిన రాజులెల్లరు నీ శరసంధాన పాండిత్యమునకు భయపడి పరువెత్తి 
పోయిరి. రణప్రియా! సార్వభౌముండైన జరాసంధుని గూడ నీవోడించితివి. 
నీపరా(క్రమము నే నెంతని వర్షింతును. వత్సా! నీవు నిష్థావంతుడవైన యోధు(డవు. 
దేవగర్భసముండవు. నీపై నాకుండిన కోపమీనాటికిం దీరిపోయినది. దైవమును 
పురుషకారము చేత జయించు టెవ్వరికిని సాధ్యము గాదు” 


యుధిష్టిరు(డును శాంతిపర్వమున గర్గుని ప్రభావమును? గూర్చి యిట్లు 
తలపోసినాండు 


49 మహాభారత విమర్శనము ద్వితీయభాగము 
“యస్స నాగాయితబలో లోకే ఇప్రతిరథో రణే 
కారణం నాధిగచ్చామి కథంచి దసీ చింతయన్‌ ॥ 

(భా శాంతి. అ. 1) 


కర్ణుడు నాగాయుత బలు(డు, ఆప్రతిరథుండు. సింహఖేలగతి ధీమంతు(డు 
దృఢనిళ్చయుండు. ధైర్యము గలవాండు దానశూరుడు అతని మాత్సర్యమున 
కడ్డులేదు. నిత్యోత్సాహమాతని సొత్తు, (ప్రతి యుద్ధమునందును మమ్మాతండు 
జయించెను. వింట బాణమును. దొడగుటలో వాతని వేగ మితరుభ 
కనుసరింపరానిది చిత్రయుద్ద మాతని చాతుర్యము. నాండు కౌరవుల సభలో 
మే మవమానపడితిమి. ధార్తరాష్టులు మమ్మెంతయో నొప్పించిరి. వారి మాటలకు 
మాకుందీవ్రమైన గోపము గలిగినది ఇక నెన్నిషారులో వారిపై నాకు గోసము 
వచ్చినది. కాని నా కోపమంతయు. గర్గుని మొగము6 జూచుటతోనే చల్లగా 
నయ్యెడిది. జూదమునందు మే మోడినప్పుడు గౌరవసభలో( గర్జుండు మమ్ము 
లాఘవముగంబలికిను. కొని యాతని పాదములు జూచిన వెంటనే నా దోషముంతయు 
మాయమైనది ఆతని యం(ఘులు గుంతీదేవి పాదముల వలెనే యుండెడివి. 
ఈ పోలికకుం గారణమేమని నాలో నేను పలుమారులు చర్చించికొనెడివాండను. 
ఎంతయాలోచింనను నాకుత్తరము దొరికెడిది గాదు.” 


ధర్మరాజునకు. గర్జుండన్న( బెద్ద దిగులు అంత భయము మరెవ్సరినిః 
జూచినను ధర్మరాజునకు లేదు. యుద్దమునం గర్భుని జయించుటెట్లనియే యాతని 
నిరంతర చింత, పదుమూండు సంవత్సరము లీ వంత ధర్మజుని హృదయమున 
రోగమై బాధించినది. కడకెట్టయిననేమి కవ్వడి కర్ణుని జయించినాండు. ధర్మరాజు 
రాధేయుని శవమును కండ్లారం జూచెను అప్పుడాతనికి మనస్సమాధానము 
గలిగినది, ఈ సన్నివేశము భారతమున నిట్టున్నది 


మహాభారత విమర్శనము ద్వితీయఖాగము 50 
“హతో వైకర్తనో రాజన్‌ = సూతపుత్రో మహారధః 
స్వప్వ్యామో 2 ద్య సుఖం రాత్రా త్వత్రసాదా న్మహాభుజ! 
(భా. ,కర్ల అ. 96) 


భగవంతుడైన శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ననెను. “రాజా! విఖ్యాత 
పరాక్రము(డును, మహారథుండును నైన రాధేయుండు రణమున నీల్లెను, నీకు 
జయమగుగాక! నీవదృష్టవంతు(డవు.” కృష్ణుడన్న యీ మాటలు విని 
ధర్మజాండానందమున నుప్పాంగిపోయెను వైకర్తను, డీల్లెనన్నచో నికం గౌరవపక్షమందలి 
సకలయోధులును మరణించినట్టే, 


ధర్మరాజు సంతోషము మిక్కుటమైనది. అతండు హేమ విభూషితమైన 
రథము నెక్కెను ఆ రధమునకు మనోజవములైన నల్లని తోకలు గలిగి 
శ్వేతవర్షముగల హయములు పూన్చయడి యుండెను. స్వబలములతో ధర్మరాజు 
రణభూమికి వచ్చినాడు కృష్ణారనుల నాతండెంతయో ళ్లాఘించెను. 
యుద్దభూమియందు( బడిన కర్లుని దేహము. నాతడు వీక్షించినాడు సర్వతః 
కేసరావృతమైన కరంబకుసుమువలె విగతప్రాణు(డై రాధేయుండు పడియుండెను. 
ఆతని యొడలినిండ బాణములే! గంధజైలావసిక్తములైన దీపముల సాహాయ్యముతో 
యుదిస్టిరు. డా శవమును. దిలకించెను కర్టుని కవచము భిన్నభిన్నమైనది 
ఆతని సుతుండు గూడ సమీపముననే చచ్చి పడి యుండెను ఇప్పటికి కరుడు 
సచ్చెవని యుధిష్టిరుండు నమ్మినాండు. ఆతండు కృష్ణార్ణునుల నిట్లు బ్రళ్నించెను. 
“గోవిందా! నేటికి రాజ్యము నిజముగ నాక్షుం దక్కినది, నా తమ్ములతో(గూడ 
సుఖముగ సింహాసన మధిష్టింపగల భాగ్యమును విద్వాంసుండవును, వీరుండవును 
నైన నీవే నా కనుగ్రహించితివి. ఆమితాభిమాని యైన కర్ణుడు మరణించుట 
చేత నిక దుర్యోధనునకు. గోరలూడిపోయినట్లే రాజ్యమును. (బ్రాణములును 
నీ దయతో నేటికి మాకు దక్కినవి, కృష్ణా! నీకు జయమగుగాక! అర్జునుడు 


51 మహాభారత విమర్శనము ద్వితీయభాగము 


గూడ నుత్సాహముతో వెలుంగొందుగాక! కరుడు సచ్చుటతో మౌక్తిక జయమూీ 
హస్తగతమైనట్లే కర్ణుని జయించు టెట్లన్న యాలోచనతో6 బదుమూండు వర్షములు 
మేము కంటినిండ నిద్రింపనే లేదు, నీకృపతో నేండు కర్గుడు సచ్చెను. ఇక 
సుఖముగ నిద్రింతుము.” 


కృష్ణపరమాత్మునకుం గర్గుని యోగ్యతలు దెలియును అతనికి 
గూడ(బార్జుడు రాధేయు నెట్టు జయించు నన్న భయమే. కృష్ణుండు కర్గార్షునుల 
యుద్ధమును బుగ్వేదమున జరగిన యింద్ర వృత్రాసురుల యుద్దముతో బోల్చిను. 
రణభూమియందు? గర్గుడు పడిన పిదప పార్జుని( బొగడుచు(గృష్ణుడన్న మాటలివి" 


“ధనంజయా! ఇంద్రుడు వృత్రాసురుని గెలిచెను. నీవు కర్గుని 
జయించుటలో నట్టి పరాక్రమమునే చూపితివి కర్ణ వృత్రాసురుల మరణము లోక 
మెన్నటికిని మజువ(బోదు. ఇంద్రుడు వృత్రుని జయించుట కై వజ్రమను నొక 
యాయుధమునుం గ్రొత్తగ సంపాదించి కొనెను, నీవు నీకున్న బాణములతోనే గర్జునిం 
గెలిచితివి ఇంద్రుని విక్రమము కంటెను నీవు జూపిన తెగువ గొప్పది” 


కృష్ణుడన్న యీ మాటలతో? గర్జుని ప్రభావ మెంతటిదో స్పష్టముగం 
దెలియును. శత్రు మిత్రులపై నాతని వ్వక్తిత్వము విలక్షణముం॥ బడినది ఆ 
కాలమున (బ్రసిద్దులైన రాజుల నందటినిం గర్జుండు జయించి వదలెను 
వారందరాతని విక్రమమునకు మోకరిల్లిరి ఈ సన్నివేశములు రాధేయుని దిగ్విజయ 
యాత్రలో జరిగెను అప్పుడు జరాసంధుండు గర్జు నెదిర్చినాండు. జరాసంధుండు 
గృష్ణునకును మిక్కిలివాడు మాగధుండు మల్లయుద్ధ విశారదుడు కర్షుండాతనిని 
మల్లయుద్దమందే గెలిచెను, రణక్రీడలో నాతనికి. దెలియని శాఖలేదు అన్ని 
విధములైన యుద్దములలో( గూడ నాతడప్రతిహతుండు. భారతమునం గర్జుని 
పరాక్రమ మిట్టువర్లింపబడినది. 


మహాభారత విమర్శనము ద్వితీయభాగము 52 


“తతః కదాచి ద్రాజొనః సమాజగ్ము స్వ్వయంనరే. 


ఏవం శస్తప్రతా పేవ ప్రధితః సోభవతిక్షితా॥ 
(భాశాంతి అ. 5) 

ఆ కాలమున గళింగదేశమందు( జిత్రాంగదుండను రాజుండెను అతని 
కొక వివహయోగ్యయైన కన్య యుండెను చిత్రాంగదు( డామెకు స్వయంవరము 
నేర్పాటొనర్చెను. స్వయంవరమున కాహూతులైన రాజులు గళింగరాజధానియైన 
“రాజపురము”న కరుగుదెంచిరి, దుర్యోధనునకు( గూడ నీ వృత్తాంతము దెలిసినది 
ఆతండు గర్లసహితు(డై యా స్వయంవరమునకు. బోయెను. ప్రసిద్ధులైన రాజులంద 
రక్కడం జేరిరి. శిశుపాలు( డక్కడకు వచ్చెను జరాసంధుండరుదెంచెను, భీష్మకు6 
డేతెంచెను. కపోతరోముండును వచ్చినాండు. దృఢ విక్రముడైన రుక్మియేతెంచెను 
స్పగాల, వక్ర, నీలాదులేతెంచిరి స్త్రీరాజ్యాధిపతియు వచ్చెను అశోక, శతధన్వ 
భోజవీరాదు లేతెంచిరి. ఇంకను దాక్షిణాత్యరాజు లెందరో యా సభకు వచ్చినారు. 
మ్లేచ్చాచార్యు లరుదెంచిరి (ప్రాచ్యోదీచ్యులైన నరనాయకులు గూడ వచ్చినారు. 
అందరును స్వయంవర మండసమున నాసీనులైరి, దాస్త్రీ పరివృతయై యా 
కన్య సభామంటపమును( బ్రవేశించినది పుంవత్రగల్భయైన యొక ధాత్రి రాజుల 
నామెకు వర్షించుచు. బోవుచుండెను కళింగరాజ కన్య ధుర్యోధనున దాటి 
పోయినది ధార్తరాష్టుడామెను వారించెను భీష్మద్రోణసమన్వితుండైన దుర్యోధనుండు 
వీర్యమదమత్తుండై యా కన్యను బలనంతముగ రథముపై. గూర్చుండం బెట్టికొని 
'ప్రయాణమైనాడు. రథియు, ఖడ్గియు, బద్ధగోధాంగుళిత్రుండును నగు కర్ణుడు 
ధార్తరాప్టని వెన్నంటి కాపుగా నడచెను. ఈ సాహసమును జూచి రాజులలో 
గలకలము సెలరేగినది అవమానితులైన రాజులు కర్ణదుర్యోధనుల నడ్డగించిరి 
వా రొక్కుమ్మడి శరవర్షము నారంభించినారు. కరుడు విజృంభించెను ఒక్కొక్క 


53 మహాభారత విమర్శనము ద్వితీయభాగము 


బాణముతోను యాత డా వీరవరులబాణముల నన్నిటి నడ్డగించినాండు, వారి 
ధనుస్సు లాతండు (గ్రిందం గూల్చెను. ధనుస్సులు విరిగిన పరిపంధు లాతనిసై 
ననేకాయుధములతో( బడిరి. రాధేయుండు వారి నెవ్వరిని లెక్కపెట్టలేదు. చేరిన 
రాజుల నందరి నాతండు నిర్వీర్యుల నొనర్చెను. వారి తలలు దూదిపింజలనలె 
నెగిరి పోయినవి. మిగిలిన రాజులు “రక్షింపుమని” గర్హుని. (బ్రార్థించిరి 
శత్రువులందరును రణముఖము నుండి వెనుదిరిగిరి కర్టునిచే రక్షితుండైన 
దుర్యోధనుడు గన్యతో హస్తినావతికి వచ్చెను 


కర్టుడు రాజుల జయించిన వృత్తాంతము జరాసంధు(డు విన్నాడు 
అతండు రోషముతో' గర్భు నెదిర్చెను యుద్ధమున కాహ్వానించెను. ఇరువురును 
దివ్యా'స్తవిదులు, కర్ణజరాసంధుల పోరుభయంకరమై భాసించెను. ఒకరికొకరు 
దీసిపోకుండిరి వారి బాణములు ముగిసినవి. ధనస్సులు దునిగినవి ఖడ్గములు 
భగ్నములైనవి, ఇక నేమి సేయుదురు? ఇరువురును క్రిందికి దిగి మల్లయుద్దమునకు( 
దొరకొన్నారు జరాసంధునకు వయసు చెల్లినది. కర్షుండాతనిని బాహుప్రహారములతో 
నొప్పించెను జరాసంధుండు కర్గుని సరాక్రమమునకు గ్రిందైనాడు అతండు 
గర్గుని గట్టితనమున కెంతయో సంతోషించెను. మగధరాజు గర్జునితో సంధి 
యొనర్చికొని మాలినీ నగరమును గాన్కవెట్టెను. కర్గుడంగరాజై శత్రుభీకరుండై 
వెలిగినాడు అతడు చంపా నగరమును. బాలించెను దుర్యోధనున కాతండు 
వెన్నుబలము. స్వయంనరసమయమున జరాసంధుండు గర్జుని జయించుట 
ప్రాసంగికము. ఇది రెండవసారి. దిగ్విజయ సందర్భమున గూడ జరాసంధునితో 
నాతడు దగుల్కొన వలసివచ్చెను. అప్పుడును జరాసంధుం డోడిపోయినాండు. 
ఆ యీర్యయే యీ రెండవ యుద్దమునకు. గారణము కరుడు సూపిన 
పరాక్రమముతో దుర్యోధనునకు6 జక్రవర్తి పదవి శాశ్చతనుగ దక్కినది. కౌరవరాజ్య 
సింహాసనమునకుః గర్జునిబలమే రక్ష ఈ విషయము దుర్యోధనునకుం దెలియును, 


మహాభారత విమర్శనను ద్వితీయభాగను ర్‌4 
(ప్రజలకును( దెలియును. వనపర్వమున కర్లుని దిగ్విజయ మిట్టు వర్షింపబడినది 


“అన్సుజానీహీ మాం రాజన్‌సభ్యత్యబలవాహనం 


జొనతే నిర్దితాన్‌ పార్టాన్‌కర్ణేన యుధి భారత!" 
(భా వనస, అ 254) 


కర్ణుడు దుర్యోధనునితో నిట్లనెను. రాజా! దిగిజయమునకై నా కానతి 
యొసయగుము. ఇదే బలములతో. బోవుచున్నాను. సశైలవన కాననమైన 
భూమినంతయు జయించి నీ కొసగెదను. పాండవులలో భీమాదులు నల్వురుగూడి 
భూమిని జయించిరి దానినంతయు నే నొక్క(డనే జయించి నీ కొసలౌదను 
భీష్ముండు నా పరాక్రమమును( జూచును గాక!” “ఈ మాటలకు దుర్యోధను(డు 
సంతసించెను. “కర్ణా! నే నీనాండు ధన్యుండ నైనాను అనుగృహీతు(డ నైతిని 
నీవంటి మిత్రుడు లభించుటచే నా జన్మము సార్థకమైనది. నీ కనుకూలమైన 
సమయమున సేనావారమును? గైకొని ప్రయాణింపుమని” పలికెను, శుభదైవతమైన 
దినమందు జక్కని నక్షత్రయోగము భావిఫలమును సూచించుచుండగా 
సముచితమైన మూహూర్తమున రాధేయు(డు సైన్యములతో' గదలెను. ఆతని 
రథఘోషతో జరాచరాత్మకమైన |త్రెలోక్యము చలించినది 


బలహితుండైన కర్టుండు తొట్టతొలుత ద్రుపదరాజు నగరముసై(బడెను 
తుములమైన యుద్ద మేర్చడినది పాంచాలు(డు గర్జున కోడెను ద్రుపదుండు 
సువర్ణము, రజతము, వివిధములైన రత్నములు గాన్కవెట్టెను ద్రుపదు నొక్కనినే 
గాక నాతనితో నున్న యితర వీరులను గూడ రాధేయు(డు జయించినాండు 
వారందజును( గప్పము లొసంగిరి ఆటనుండి కర్గుడుత్తరమునకు మజలి 
కనపడిన రాజుల నందజి నిర్దించెను భగదత్తుని గెల్చి, సూతపుత్రుడు శత్రువుల 
నణచుచు, హిమశైలము నధిరోహించెను హిమాచలారణ్యములలో నున్న యాటవికు 


5్‌ర్‌ మహాభారత విమర్శనము ద్వితీయభాగము 


లాతనికి వశులైనారు. నేసాలమా(క్రాంతము. హిమాచలమును దిగి కర్టుఃడు 
పూర్వదిక్కున కభిముఖు(డయ్యెను. అంగవంగము లాతనికి లోంబడినవి. కళింగ, 
సుండిక, మిథిలానగరముల నాతడు నిర్దించెను. కర్కఖండము లాతనికి( లోగి(నవి 
మగధ వశమైనది, ఆవశీర మత్తమిల్లినది. ఆహిక్షత్ర మాహుతి యయ్యెను. 
యోధ్యదేశము జితమైనది ఇట్లు పూర్వదిక్కును నిర్దించి కర్షుడు వత్సభూమికి 
మజలెను. ఆ దేశమాతనికిం గైవసమయ్యెను మృతికా, మోహన, (త్రిపురీ 
కోసలాదికములు జితములైనవి. రాధేయుండటనుండి దక్షిణ దిక్కునకు వచ్చినాడు, 
దాక్షిణాత్యులలో. (బ్రసిద్దుండ్రైన రుక్మితో బ్రహాండ యుద్దము జరగినది. అతండు 
కప్పము వెట్టెను. పాండ్యమును. గర్జుండు జయించెను కేరళ మాతనికి 
వశవర్తియయ్యెను. నీలుండు విజితుండు. దక్షిణదేశముంతయు. రాధేయుని 
పరా(క్రమమునకు 'నమోవాకి మర్పించినది. శిశుపాల సుతు(డు లో(బడెను 
పార్యస్థులైన రాజులు “జితో౭స్మి” యనిరి. అనంతి లోంబడెను యదువులు 
జక్కబడిరి యవన బర్భరుల నాతడు నిర్జించెను ఈ రీతిగ దేశమంతయు 
గర్జుని పాదముద్రలు మోసినవి. మ్హేచ్చరాజులు స్వాధీనమైరి పార్వతేయు 
లంకితులైనారు భద్ర రోహీతకులు సామంతులైరి ఆ(గ్రేయ మాళవ గుణములు 
నిముసములో జయింపంబడెను, శక యవనులు లోంబడిరి. నాగ్షబిత్రముఖులైన 
గణములు 'దాసోజూ' మన్నవి. ఈ రీతి భూమండలము నంతయు జయించి 
కర్ణుడు హస్తినావతికి వచ్చెను. శుభవార్తను విన్న దుర్యోధనుండు బాంధవులతో 
నాతని నెదుర్కొన్నాండు. దుర్యోధనుండు విధియుక్తముగ నాతని నర్భించెను 
ధార్తరాషఘ్టుండు రాధేయునితో నిట్లు వచించెను “కర్ణా! నీ యొనర్భిన 
యుపకారమును నాకు భీష్ముడొనర్చలేదు. బాహ్హికుండొనర్చలేదు. నీకు క్షేమమగు 
గాక! ఇక వేయిమాట లెందుకు? నీ వలననే నేను నిజముగ మి(త్రవంతుడనైతిని, 
పాండవులు నీ వి(క్రమములోని పదునాజవ యంశమును6 గూడ బోలంజాలరు, 


మహాభారత విమర్శనము ద్వితీయభాగము 56 


నీ విప్పుడే పోయి యశస్వినియైన గాంధారి దేవిని “జయవంతు(డైన 
దేవేం[ద్రు(డదితీదేవిని” నలె దర్శింపుము. 


ఇంతలో. గలకల మారంభమైనది. కొందరు కర్షుని స్తుతించిరి 
కొందరాతని విక్రమమున కసూయపడిరి. కర్షుండు గాంధారిని దరిసి యామెపాదముల 
కడ( దలవంచెను. ధృతరాష్టు(డాతనిని హృదయ మునకు హత్తికొని కౌగిలించికొన్నాడు. 
నాటనుండి కర్షుండు పాండవులను జయించినట్లే శు నిదుర్యోధనులు నిశ్చయించికొనిరి. 


కురుపాండవ యుద్దమందును సూతసుతు(డు దేదీష్యమానుండైన 
మహాపురుషుడుగనే వెలిగెను. ఆతని విక్రమమున కడ్డు నిల్ఫినవాం డొక్క(డును 
లేడు. ఘటోత్కచునివంటి మహావీరులు రాధేయుని పరాక్రమము నకు జిక్కిమడిసిరి 
“యుధిష్టిరుని గళమునకు ధనస్సు దగిలించి యీడికొనివత్తు"నని (ద్రోణులు 
బ్రతిజ్ఞనొనర్చిరి. కాని యాచార్యులా ప్రతిజ్ఞను నెజవేర్చుకొనలేక పొయిరి. కర్గుడా 
పనిని జేసి చూపించెను కర్ణుడు సేనాపతిగనుండి పోరినప్పుడొక్క యర్షను(డు 
దక్క పాండవులందరాతనికి( జిక్కిరి వారి నాతండు క్షమించి వదలెను. “అర్జునుని 
దప్ప తక్కిన వారిని వధింసనని యీతడు గుంతీదేవికి. బ్రతిజ్ఞ యొనర్చినాండు. 
ఆ మాట నాత(డు నిలిపికొనెను కృష్ణార్జునులు గూడ నాతని విక్రమమునకు 
జడిసిరి వారి కాతండు “బట్ట బగ లింటిసూర్యు * పగిది నగుపడెను ఇంతటి 
పరా(క్రమనంతుడైనను రాధేయుండు హృదయహీనుండైన రాక్షసుడు గాడు. 
అతని సద్గుణములు లోకోత్తరములు. అభిజాత్య మద్వితీయము. కరు. డెంతటి 
శూరు(డో యంతటి దాత. అంతటి తపస్వి అంతటి (బ్రాహ్మణభక్తుడు ఆది 


పర్వమున నాతని తపస్సును గురించిన విషయము వచ్చును కర్ణుని (వ్రతనిష్థ 
యిట్టిది. 


57 మహాభారత నిమర్శనము ద్వితీయఖాగము 
“ఆప్పష్ట తాపాదిత్య ముపతిష్టత నీర్యవాన్‌ 
తస్మిన్‌ కాలే తు జపత స్తస్య వీరస్య ధీనుతః 
వాదేయం బ్రాహ్మణే ష్వాసీత్‌ కించి ద్వస్తు మహీతలే, 
(భా అది. సే అ. 11 


“వీర్యవంతు(డైన కర్ణుడు (ప్రతిదినమును నదీతీరమున నిలచి సూర్యుని 
వైపు జూచుచు నుపాసన నారంభించును ఆత(డొంటీ కాలిపై నిలుచుండి 
జపము నారంభించును, పృష్టభాగము బాగుగ తాపితమగువజ కాతని యుపాసన 
సాగును ఆ సమయమున (బ్రాహ్మణు డెవ్వండేది యడిగిననుం గర్జుండు 
గాదనండు. అతని నియమ మట్టిది. 


కర్ణుడు వధింపంబడిన మీదట గూడ నాతని గుణ వర్ణనము వచ్చును 
ఆ భాగ మిది. 


“హతో వైకర్తః కర్ణః సపుత్ర స్పహనాహనః 


సవై పార్ణాప్రనిర్ణగ్లో గతం పరమికాం గతిం, 
(బార, కర్ణ స అ, 94) 


పార్టుడు గర్జుని బంధుసహితముగ దునిమెను కరుడు మరణించుటతో 
యాచకులపాలి కల్పనృక్షమే పడిపోయినది. కర్గుఃడు యాచకులపట్ల “యిత్తు” 
నను మాట మాత్రమే యెజుంగును. “లేద”'ను పలు కాతనికి( దెలియదు. అత(డు 
సత్పురుషులలో సత్పురుషుడు. అట్టివాడు నేడీల్లెను. కర్ణుని విత్తమంతయు 
బ్రాహ్మణులే, కేవల ధనము మాత్రమేమి? అతని జీవితము గూడ ట్రాహ్మణులదే 
కర్ణుని బ్రాహ్మాణభక్తి యట్టిది! స్త్రీల కాత(డు బ్రియు(డు, దాన మాతనికి( బ్రాణము. 
(శ్రేష్టుడైన మహారథుండు, అట్టివాండు నేండర్జన మహా స్త నిర్ణగ్ణుడై రణభూమియందు( 


మహాభారత విమర్శనము ద్వితీయభాగము 58 
బడిపోయెను. 


కృష్ణునకు గర్జుం డన్నచో నమితగౌరవము రాధేయుని యాత్మజ్ఞానమున 
కాతండెంతయో సంతోషించెడువాండు కర్ణుని “విచక్షణత” యన్నను వాసుదేవునకు 
మెప్పే కృష్ణుడు సూతపుత్రునితో నేరుగా నన్నమాటలివి, 

ఉపాసితా స్తే రాధేయ బ్రాహ్మణా వేదపారగాః 
తత్వార్థం సరిసృష్టా శ్చ నియతే నానసూయకా; 
త్వ మేవ కర్ల! జానాసి వేదవాదాన్‌ సవాతనాన్‌ 
త్వమేవ ధర్మ శాస్తేషు సూక్ష్మేషు పరినిస్టితః ॥ 

“రాధేయా! నీచే వేదపారగులైన బ్రాహ్మణులు చక్కలా నుపొసింపంబడిరి. 
వారిని మనసార సేవ లొనర్చి వారినుండి తత్త విజ్ఞానము నేర్చితివి. సనాతనములైన 
వేదవాదముల6 గూలంకషముగ నెజింగిన వాండవు నీవే ! కృష్ణునివంటివాండు 
గూడ నింతగాం బొగడిన కర్షుండు లోకొత్తరపురుషు డనుటలో సందేహమేమున్నది? 
రాధేయునిలో ననేకసద్గుణము లున్నవంటిమి వానిలో మకుటాయమానమైన 
దాతని దానహూరత!! 


ఆలౌకిక దాన శూరత్వము 


కర్ణుడు దాతలలో గొప్పవాండు. దీని కర్టమేమి? అతండిచ్చినంతటి 
ధనము నేనాండును,నే దాతయు నెవ్వనికిని నీ లేదనియా? అది కాదు. ఒకానొక 
మనుష్యుం డొక విశిస్టగుణమునందు గొప్ప వా(డన్నచో నతండా గుణమును 
'బ్రాణమువలె. బ్రేమించెనని యర్థము. దాని కొజకై యుసురులను గూడ 
లెక్కింపక వెచ్చించుట కైనను వెనుదీయడని భావము. కర్గుని దానశూరతయు 
నిట్టిదే అతండా సద్గుణమును దన ప్రాణములకంటె నెక్కువగం టబ్రేమించెను. 
ఆ ప్రేమను జీవితాంతము వనజకు నిలిపికొనెను కాళిదాసు రఘువంశ కావ్యమున 


59 మహాభారత వినుర్శనము ద్వితీయభాగము 


ముత్యమువంటి యొకమాట యన్నా(డు “సువర్ణ మగ్నితప్రమైనప్పుడే దానిరంగు 
బయటపడునట! దానిది శుద్దియో మాలిన్యమా బయలుపడునప్పుడే. మహాపురుషుల 
సద్గుణములకు. గూడ నిట్టినే పరీక్షలు.” అదను దొరకువజకు నందరు యోగులే! 
అని వేమన్న యన్నా(డు. అట్లే బాధలు లేనంతవజకును( (బ్రతియొక్కడును 
ధర్మప్రాణియే ఎందుకు కాండు? ఒక కష్ట మేర్చడినంతనే మన పట్టుదల 
సికతాముష్టివలె( జెప్పకనే జారిపోవును మహాపురుషు లట్టుగాదు ఎన్ని యాపత్తులు 
సంఘటిల్లినను వారుందమ యుద్దేశ్యమును మానరు. పట్టుదలను వదలరు. 
కర్ణుని జీవితమున నాతని దానళూరత యెన్నియో విషమ ఘట్టము లనెదుర్కొనవలసి 
వచ్చెను. లెక్కలేనన్ని పరీక్షలు జరిగినవి. దేని ధాటికిని నాతడు జంకలేదు, 
అన్నిటి నెదిరి నిలిచి తన దాతృత్వమును నిలిపికొనెను. అందుకే యతండా 
గుణమునకు లోకట్రసిద్దుండై నాయడు. కర్గునకు( గలిగిన పరీక్షలు సామాన్యములు 
గాన, దేవతలే యాతనిపైం గసిబూనిరి అట్టివానిలోం గూడ నత్యాళ్ళర్య కరమైన 
ఘట్టమీ (క్రిందిది. 


అర్జునుడు దేవేంద్రుని సుతుడు కరార్షనులకు బ్రబల విరోధము 
కర్ణుని నర్జునుడు సులభముగ జయింపలేడని దేవేంద్రుడెణుగును కనుక 
నెటులైనం గుమారుని రక్షించుకొనవలెనని సురరాజు కోరిక అందుచే నాతండు 
కర్ణునిలోని దానగుణము నాధారముగ దీసికొని యాతని వంచింపం బూనుకొన్నాండు. 
కర్షునకు జన్మసిద్ధమైన కవచ మొక్కటి గలదు. కుండలములు గూడ నట్టీవే 
ఈ రెండును దమ తేజస్సుతో లోకమును మిణుమిట్టు గొల్పుచుండెను. అది 
శరీరమున నున్నంతవజకు నతనిపై దేవాసురులొక్కుమ్మడి గవిసినను 
జయింపంజాలరు కారణమేమనంగా నా కవచకుండలము లమృత సంభూతములు, 
అందుచే. గర్జుండవి ధరించి యున్నంతవజకును నాతనికి మరణము సున్న, 
వాని నెట్టెనను సం(గ్రహింపవలెనని దేవేంద్రుండెత్తువేసేను కర్గునినుండి వానిని 


మహాభారత విమర్శనము ద్వితీయభాగను 60 


గ్రహించుటకు మార్గ మొక్కటే, (బ్రాహ్మణనేషమున రాధేయునిదరియుట, 
దానమడుగుట, సూర్యోపాసనా సమయమున విప్రులేమియడిగిన నాతడు 
గాదనండు ఆ వేళలో నాతని సమీపించుటకే యింధ్రుండు నిశ్చయించికొన్నాండు. 
తన మనస్సులోని యీ యూహ యొవ్వరికిని. దెలియకుండుటకై దేవేంద్రు( 
డెంతయో జాగ్రత్త పడెను కొని యీ రహస్యము సూర్యునకు. దెలియనే 
తెలిసినది తన కుమారుని రక్షించికొనుటకై దేవతాసార్సభౌముండు గర్జుని సర్వనాశన 
మొనర్చం నిశ్చయించికొన్నాండు. ఈ విషయమును( దలచినంతనే సూర్యుండు 
తహతహలాడెను. ఇంద్రుండుద్దేశించిన యీ తలపును గానీనునకు ముందే 
తెలుపనలెనని సూర్యుండు సంకల్పించెను. ఇంద్రుండు వచ్చునాటికి పూర్వరాత్రి 
కర్గునకు బ్రాహ్మణుని వేషముతో స్వప్నమున సూర్యనారాయణ మూర్తి దర్శన 
మొసగినాడు. అతండు దేవేంద్రుని కాపట్యమును( గర్లునకిట్టు తెలుపబూనెను 
“కర్ణ! మద్వచనం తాత! శృణు సత్యభృతాం వర! 


తస్మా ద్రక్ష్య త్వయా కర్ణ! జీవితంచే శ్రియం తన, 
(భా నన అ. 300) 

“కర్ణా! నా వాక్యమును వినుము. నీయందలి సౌహృదముచే హితము 
నుపదేశింప(దలంచి వచ్చితిని టేపు దేవేంద్రుండు (బ్రాహ్మణవేషమున నిన్ను 
సమీపించును ఆతండు కపటి నీ కుండలములు హరించి పాండవులకు క్షేమమును 
గలిగించుట యింద్రుని యుద్దేళ్యము దాన విషయమున నీ పూన్కినింద్రుండెజుయును. 
యాచకులేది యర్థించినను నీవు గాదనవు నీ యీ సద్గుణము నవకాశముగ( 
దీసికొని నిన్నాతండు వంచించును. ఈ విషయమును జ్ఞాపకమున నుంచికొని 
నీ వాతనికి( గవచకుండలము లివ్వకుము కావలసినచో నితరపదార్థము లెన్నియైన 


61 మహాభారత విమర్శనము ద్వితీయఖాగము 


గోరుకొమ్మనుము రత్నము లిమ్ము స్ర్తీల నొసగుము బహుధనములు 
దానమిమ్ము, అనేక గోవుల నర్చింపుము అంతేకాని కవచకుండలముల నొసంగరాదు 
సుమా! వాని నొసగి(న నీకు మృత్యువు దప్పదు. వాని బలముననే నీ వవధ్యు(డవై 
యున్నావు. కారణమేమనగా నవి యమృతమునుండి యుత్పన్నములైనవి ఎటులైన 
నీవు వానిని రక్షించికొమ్ము”. కర్షుడీ మాటలు విని యాళ్ళర్యపడెను. “నా 
విషయమున నీతని కింతటి యనురాగ మెట్టు కలిగెను? ఇది రాధేయునకు 
మనసులో. గలిగిన ్రళ్ళీ సూర్యభగవానుం డీ విషయము నెటిలెను 
బ్రాహ్మణవేషమున నున్న యాతండిట్లు బదులొసగినాండు “కర్ణా! నాకు నీపై 
నింతటి యను[గ్రహ మేల గలిగినదని నీ మనస్సులో నున్న ప్రళ్ళ. నేను 
బ్రాహ్మణవేషమున నున్న సూర్యుండను. నీకును నాకును గల యీ సన్నిహిత 
సంబంధమున కీశ్చరేచ్చయే కారణము మన యిర్వురి సంబంధ మెట్టిదను 
విషయము దేవ రహస్యము దానిని నేను నీకుం దెలుపరాదు నీపై నాకు 
స్వాభావికమైన (ప్రేమయున్నది నీ క్షేమమును గుజించియే నిరంతరము 
జింతింతును. నీ కే బాధ గలిగినను నాకు గల్లునది శోకమే”! సూర్యభగవానుని 
యీ మాటలు గర్జుని చెవులలో? బడి నంతనే యాతండు ద్వాదశాత్మునకు 
సాష్టాంగ నమస్కార మొనర్చినాండు చేతులు రెండును జోడించి రాధేయుండిట్లు 
మనవిజేసినాండు. 


“శ్రేయమేన మ మాత్యంతం యస్య మే గోపతి: ప్రభుః 


బ్రాహ్మాణచ్చద్మినే దేనా లోకే గంతా పరాం గతిం 
(భా ననప అ 300) 


మహాభారత విమర్శనము ద్వితీయభాగము 62 


“స్వామీ! సర్వచరాచర నియంతయైన నీవు నా హితమునుం గోరుట 
నా భాగ్యము నాకు క్షేమము నుపదేశించుటకై యింతదూర మటుదెంచితివి 
ఇంతకన్నను నాకు వేరేమి సంతోషముగలదు? కాని నీవుపదేశించిన (ప్రకారము 
నేనొనర్చలేనని పలుకుటకు. జింతిల్లుచున్నాను. నన్ను నీవు క్షమింపవలెను 
ఎవరేమి యడిగినను దానమొసంగుట నా వ్రతము ఇది లోక (ప్రసిద్దము. 
ఆందునను విప్రు(డర్థించినచో నా ప్రాణములనైనను దానమొస(గుటకు జంకను 
నన్ను మోసగింప వచ్చునది దేవేంద్రుండే గావచ్చును, నా కవచకుండలముల 
దానము మరణమునే సూచింపవచ్చును అతండు వచ్చునది పాండవ హితార్థమును. 
గావచ్చును, కాని స్వామీ! యాత(డు బ్రాహ్మణవేషముతో నణుదెంచుచున్నా(డు 
విప్రుడు నాకు భగవంతుడు నా ప్రాణములు గతించిన నాకు నష్టము 
లేదు కీర్తి నశించిన గొప్పనష్టము కనుక దేవేంద్రుడు నా కవచకుండలము 
లడిగినచో6 దప్పక యొసలా దను దానితో నాకు శాశ్వతమైన కీర్తి లభించును 
ఇంతకన్నను నింకేమి గావలెను కీర్తి నశించి జీవించుటకంటెను, సత్కిర్తికై 
నేను మరణించుటయే నాకు సమ్మతము యశోవంతునకు స్వర్గలోకములు 
లభించును యశస్వి గానివాండు నశించును ఉత్తమకీర్తి మనుష్యులకు. దల్లివంటిది 
అది వానిని సర్వకాలములందును రక్షించును, ఆపకీర్తి మానవునని నాశనమొనర్చును 
యశశ్ళాలి గానివాండు జీవచ్చవము మానవునకు సమాఖ్యయే నిజమైన యాయుస్సు 
పరలోకమున నది సుఖశాంతుల నొసగును ఇహమున నాయువునుం బెంచును 
నా కవచకుండలములతో గొప్పకీర్తి నాకుంగలుగబోవుచున్నది ఆ యవకాశమును 
నేను వదలుదునా? అందునను బ్రాహ్మణాకారమున దేవేంద్రుడు వచ్చిన నాతని 
కోరికను భంగపటుతునా? 


నేను మరణింతునంటివి మరణ మన్నచో నాకేమి భయము? 
యుద్దరంగమున జిచ్చఆపిడుగువలె దూకుదును ఎవ్వరు నేనాండును(. జూపని 


63 మహాభారత విమర్శనము ద్వితీయభాగము 


విక్రమమును6 జూపుదును, శత్రువులకు భయంకరుడనై కాన్సింతును. యుద్దమున 
భీరువుల కభయమొసరొదను జీవింపంగోరుచున్నవారిని. జంపను. వృద్ధులను, 
బాలురను, బ్రాహ్మణులను. గష్టములనుండి రక్షింతును వారికి క్షేమమ 
మొనర్హును పోరిఫోరి యశళ్ళరీరుండనై మరణింతునా, స్వర్గమున శాశ్య్వతముగ 
జీవింతును ప్రాణముల కంటెను నాకు యశమే యభిమతము. దేవేంద్రునకు 
దానము తప్పక యిత్తును మరణము వచ్చినను నాకు దుఃఖము లేదు 
దేవేం[ద్రునకు గూడ దాన మొసంగిన యశస్వి యన్న కీర్తియే చాలును, ఈ 
యవకాశమును నేను జాజవిడువను ” 


కర్ణుని యీ హరవాదమును జూచి సూర్యునకుగొంత కనులు 
జేగురించినవి అతండీతని నహంకారిగా. దలచెను కాని హృదయమున నున్న 
(ప్రేమ యూరకుండనిచ్చునా? సూర్యుడు మరలనిట్టన్నాండు' 


“నూ హితం కర్ణ కొర్షీ స్వ నూత్మన స్సుహృదాం తధా 


సంగ్రామే యది నిర్దేతుం కర్ణ కామయసే2౭ర్టునం॥ 
(భా వనప అ 301) 


కర్ణా! దానాభిమానమున నీవు గష్టములలో( దగుల్కొందువు. నీ 
మిత్రులను( బుత్రులను6 దల్లిదం[డ్రులను శోకసాగరమునముంతువు. తన్నుమాలిన 
ధర్మము లేదు. శరీరమును రక్షించికొనుచు మానవుడు గీర్తి నార్జింపవలెను 
అంతేగాని తన జీవితమునే యుపేక్షింపరాదు. యశము శాశ్వత మనుచున్నావు 
నిజమే గావచ్చును. కాని నీవు గతించిన వెనుక దానితో నీకు లాభమేమున్నది? 
(బ్రదుకునకుం గీర్తి తోడుపడవలెను యశళశోవంతు నంద రాశ్రయింతురు 
పౌరుషవంతుండని క్ఞాఘింతురు. భస్మీభూతమైన దేహమునకు గీర్తిచేం 


మహాభారత విమర్శనము ద్వితీయభాగము 64 


బ్రయోజనమేమున్నది? చచ్చిన మనుష్యుడు దన యశోగానమును. దాను 
వినలేండుగదా! జీవించియున్నప్పుడే కీర్తితో నుపయోగము. చచ్చిన తరువాత 
నేమి లాభము? శవమున కలంకార మొనర్చినచో నెవరికి సంతోషము? నీవు 
నాకు భక్తుండవు అందుచే నీహీతము నా కవసరము. భక్తికి వశుండనై 
నే నింతదూర మరుగుదెంచితిని నా వచనము ననుసరింపుము నీనా సంబంధమున 
నొక రహస్యమిమిడియున్నదంటిని. అందుకే నీపై నాకింత యక్కజ ఆ 
సంబంధమును గూర్చి నీకు నేను దెలుపరాదు కాలాంతరమున నీవే సముచితముగ 
నెణుంగగలవు చెప్పినమాటనే నముజల( బెప్పుచున్నాను కవచకుండలము లివ్వకుము. 
రుచిరములైన యా కుండలములతో నీముఖ మెంతగా శోభించుచున్నది? విశాఖ 
నక్షత్రముల మధ్యనున్న చం[ద్రమండలమునలె నానందకరమై యున్నది నీ 
పుణ్యమగును ఎట్టైనను దేవరాజును వెనుకకంపుము ఆతండు కపటి అతని 
ప్రయత్నము సాంగనివ్వకుము దేవరాజుంతటివాండే నిన్ను మోసగింపం బూను 
కొన్నప్పుడు నీవు మాత్ర మతని నేల గౌరవింపవలెను? మహేంద్రుండు మాటలలో 
చమత్కారి. అతండు నిన్ను దన వాక్యజాలముతో సమ్మతింపంజూచును కాని 
నీవుగూడ నాతనికంటెను( జతురుండవై యాతని జాలమునం దగుల్కొనకుము 
కర్ణా! స్పష్టముగం జెప్పుచున్నాను వినుము. నీ కర్టునునితో ద్వేషమున్నది ఆతనిని 
జయింతునని (బ్రతిజ్ఞయునొనర్భితివి నేటరేపట భయంకరమైన కురుపాండవ 
సంగ్రామము జరుగ(బోవును దానిలో మీ యిర్వురకును ద్వంద్వయుద్దము 
దప్పదు ఈ కవచకుండలములు నీ కడ నున్నచో నర్గునుంేమి, దేవేంద్రుడు 
గూడ నిన్ను జయింపలేరు. పార్టనిచేత నిన్ను జిక్కించుటకే దేవేంద్రుండీ 
పన్నాగమునుంబన్నెను కిరీటి దేవేంద్రుని కుమారుండనుట నీ వెజుంగని విషయము 
గాదు పుత్రప్రేమచే నింద్రుండీ యకార్యము నొనర్చంబోవుచున్నాండు కేవలము 
దానగుణమను నభిమానముతో నీ ప్రతిజ్ఞను మంటగలిపికొని వ్యర్థుడనై 


65 మహాభారత విమర్శనము ద్వితీయభాగము 


మరణించుట నీవంటివానికి దగదు ఫల్నునుని జయింపవలెనను నిచ్చ నీ కున్నచో 
దేవేంద్రుని వెన్క కంపుము,” 


రాధేయుండీ మాటల నన్నిటిని శ్రద్దతో విన్నాడు అతండు సూర్యభగవానునకు 
సాష్టాంగ నమస్కార మొనర్చెను సూతపుత్రుండు సూర్యున కిట్టుత్తర మొసలౌను, 


“భగవంత మహం భక్తో యధా మాం వేత్త గోపతే! 


భిక్షతే వజ్రిణీ దద్యా మపి జీవిత మాత్మనః 
(భా వనప ఆ 302) 


“భగవన్‌! నాక్షేమమునకై నీవెంత (శ్రమపడితివి? ఈ యుపకారమునకు 
నీకు నేనేమి యొనర్శను? నీ భక్తియే నాకు బ్రియమైనది నా దారపుత్రాదుల 
కంటెను, మిత్రులకంటెను, నా (ప్రాణముల కంటెను, నీ పాదములనే నే నెక్కువగ( 
బ్రేమింతును దేవతలుదమ్ము గొలుచువారి యెడ నత్యంతానురక్తులై యుందురు 
ఇది లోక విదితమైన విషయమే! నా దృష్టిలో నీకన్నను దైవము లేడు అందుచే 
నన్ను రక్షింపదలచి వచ్చితివి. గోపతీ! నీకు నమస్కారము నీ హితబోధ 
కెంతయుం గృతజ్ఞుడను. కాని యొక్క విషయమున నీవు నన్ను క్షమింపవలెను 
అందునను విఫ్రని కోర్కెను గాదనుట నా శక్తికి మించిన పని, వారు యాచించినచోం 
నా ప్రాణముల నైనను నవ్వుచు నొసగెదను సృష్టిలో వారంతటి మహనీయులు, 
భూతహితైకరతులు వారు నా యంతఃపురమును(గోరినను దానమిచ్చుటకు 
జంకను వారి హృదయమునం గాలకూట విషమే యూజునుగాక! నా ప్రతిజ్ఞను 
నేను దప్పను దేవేంద్రుండు దేవేంద్ర రూపమున వచ్చిన నది వేటుకథ అత(డు 
బ్రాహ్మణ వేషమున వచ్చుచున్నాడు. బ్రాహ్మణవేషధారియెన యింద్రుడు నా 
జీవములే యడుగునుంగాక ఇత్తును. కవచకుండలము లొస(గినవోం గిరీటి నన్ను 


మహాభారత విమర్శనము ద్వితియభాగము 66 


యుద్ధమున జయించునని యంటిరి ఈ విషయమున నా కంత నమ్మకము 
లేదు. వీనిపై నాధారపడి ఫల్లును నే నెదురింపలేదు నా విక్రమమును నమ్మి 
పార్టునితో నేను పగగట్టితిని. నా దివ్యాస్తబలము సామాన్యము గాదని మీకు( 
దెలియును లోకభయంకరు(డైన పరుశురాముండు నా గురువు ద్రోణులనుండి 
నే ననేక దివ్యా(స్తముల (గ్రహించితిని ఈ యస్రాగ్నిలో నర్జును డొక శలభమువలె 
భస్మమైతీరును కాని ప్రభూ! నా దాన (వ్రతమును వదలలేను, యాచకుండైన 
దేవేంద్రున కవశ్యము దానమొసలోదను ” 


ఈ మాటలతో సూర్యభగవానున కెంతయో కష్టము గల్షినది అతండు 
భగ్నమనస్కుండైనాండు. చివరిమాటగా దివాకరు(డు గర్గున కిట్టు బోధించెను. 
“కర్ణా! నీ వెట్టును నా మాటలు వినవు. ఇక నేమి సేయదును? కాని నీ 
కింకొక మార్గ ముపదేశింతును దానినైన నొనర్పుము దేవేంద్రునకు దాన 
మిమ్ము కాదనను కాని యాతని నుండి వేటొక పదార్థమును నీవు (గ్రహింపుము. 
అనయా వినిమయరూపమున దాన మిమ్మని నా యభిప్రాయము. మరియొకమారు 
స్పష్టముగ జెప్పుచున్నాను వినుము ఇంద్రుడు నీకడ కరుదెంచుటలో సద్భావము 
లేదు అతండు నిన్ను సర్వనాశనమొనర్చనే వచ్చుచున్నాడు కవచకుండలములు 
హరించి నిన్నర్జునునిచే జంపింపవలెనని యాతని యిచ్చ. కనుక సాధ్యమైనంత 
వజకు నాతని వెన్కకు( బంపుటకే యత్చింపుము ఎట్టును పాధ్యముగాకున్నచో 
దేవేంద్రుని కడ శక్తి యను నొక దివ్యాయుధ మున్నది కవచకుండలములకు 
బదులుగా దాని నర్థింపుము. అది యమోఘమైనది దాని ధాటి కెవ్వరు నాగలేరు 
దానిలో మరియొక విచిత్రగుణ మున్నది శత్రువులపై దానిని బ్రయోగించినపుడు 
వారి నది హతమార్చును అంతటితో నా యాయుధబల మాగదు మరల 
నా దివ్యాస్తము పురందరుని కడకు వచ్చును ఎన్నిసారులు బ్రయోగించిన 
నన్నిసారు లది వైరుల నాశన మొనర్చి తిరిగి వచ్చుచుండును అది నీకడ 


67 మహాభారత విమర్శనము ద్వితీయభాగము 
నుండెనా అర్జునుని జయించినట్లే ఈ విషయము మణవకుము” 


ఈ రీతి నుపదేశించి సూర్యభగవానుడు గనుమఆగయ్యెను మలుదినము 
దెల్లవారినది. నియమబద్దు(డై కర్టుడు నదీతీరమున నిలుచుండి సూర్యభగవాను 
నర్చించుచున్నాండు. రాత్రి జరగిన స్వపష్నవృత్తాంతము నిజమగునా కాదా! యని, 
కర్గుడాలోచించుచుండెను. ఇంతలో సూర్యమండలము నుండి “తప్ప” దన్న 
వాక్యములు వినవచ్చినవి ఆ పల్కులు విని దేవేంద్రునకై యెదురు సూచుచున్నాండు 
ఈ సన్నివేశమును వ్యాసభగవానుం డెంతయో సుందరముగ వర్ణించెను, ఆ 
వర్లన మిది" 

వై శంపాయన ఉవాచా- 
“దేనరాజ నునుప్రాప్తం బ్రాహ్మణచ్చద్మవానృతం 


తథాకృత్య ప్రదదౌ కుండలేతే కర్ణాత్తస్మాత్‌ కర్మణా తేన కర్ణః 
(భా వనప అ 310) 
కొంతసేపటికి బ్రాహ్మణ యాచకు(డొక్క(డు గర్గుని కడకు వచ్చెను 
ఆత(డు మహాతేజస్వి. కర్టున కాత(డు దేవేంద్రు(డని తెలియును, కాని యింద్రునకు 
రాధేయున కీ రహస్యము దెలియునని తెలియదు కర్ణు(డీవిషయము నేమాత్రము 
నెటుంగనట్టు నటించెను నియమముననుసరించి (బ్రాహ్మణు నాత(డు వినయమున 
నాహ్వానించినాడు అతండు (బ్రాహ్మణు నిట్టు (ప్రశ్నించెను. “తమరేమి గోరి 
వచ్చితిరి? శంఖమువంటి కంరములు గలిగి సువర్ణాలంకృతలైన (స్త్రీలను గోరి 
వచ్చితిరా యిత్తును గోవులు గావలెనా? ఒసలౌదను ” 


ఈ మాటలు విని దేవేంద్రు. డెలనవ్వు నవ్వెను “కర్ణా! యాచకుల 
యభీష్టము నెజవేర్చుట నీ వ్రతము, ఇది నే నెణుగుదును (త్రిభువన 


మహాభారత విమర్శనము ద్వితీయఖాగము 68 


విఖ్యాతుండైనను నీ వంటి వానికడ కరుదెంచినప్పుడిట్టి చిన్ని కోరికలతో నెవడైనను 
వచ్చునా? నేనొక యనర్థమైన వస్తువు నడుగుట కై వచ్చితిని నా కొర్కెను 
విని, నీ హృదయము కంపించునేమో? నీ కీర్తి భయపడునేమో? నీవు సత్యవ్రతుండవు. 
అడిగిన దిచ్చెదనంటివి. ఆడినమాట దప్పరాదు సహజములైన కవచకుండలము 
లొలిచి నాకిమ్ము?” 


కర్ణుండనెను “బ్రాహ్మణా! భూమినిత్తును త్రిభువన సుందరులైన 
సుదతుల నొసయగుదును గోవుల నిత్తును. కవచకుండలముల దప్ప యేది 
గోరినను( దప్పక యొసగెదను ” 


కర్ణు(డెన్ని మాటలు జెప్పినను దేవేం(ద్రేండు సమ్మతింపలేదు రాధేయుండు 
సొంత్వనవచనము లెన్నియో పల్కెను ఎన్ని రీతులనో యాతని. బూజించెను 
బిడౌజుండు చలింపలేదు. అపుడు రాధేయుండు మందహాసముతో నన్నాండు 
“విప్రవర్యా! ఈ కవచకుండలము లమృతోద్భవములు, వీని ప్రభావముచే నే 
నవధ్యుండను ఇట్టీవానిని నేను వదలలేను, ఏనిని. దప్ప యేదియైనం గోరుము 
కుండల రహితుండనైన నేను వైరులకు జిక్కెదను. నా శరీరము నుపేక్షించుట 
ధర్మముగాదు”. ఈ మాటలకు దేనికిని దేవేంద్రుడు సమ్మతింపలేదు అతని 
పట్టుదలను జూచి కర్ణుడు ఫక్కుమని. నవ్వినాండు. “దేవరాజా నీవు వత్తువని 
యింతకుముందే నాకు దెలియును. అన్యాయ మొనర్చుటకు నీకు దగదు. 
సమస్త భూతములకు క్షేమంకరుండవు గావలెను గాని నీవంటివాండు కపటియగుట 
ధర్మమా? ఈ కవచకుండలములలో నా యమృతత్వ మున్నది వీనినే యొసంగుమని 
పట్టుంబట్టితివి సరే! కానిమ్ము! కాని వీనికి మారు నీవు మరియొక పదార్థమును 
నా కొసంగవలెను,” 


ఇంద్రుడు కొంతసే పాలోచించెను తన రహస్యము గర్గున కెట్లు 


69 మహాభారత వినుర్శనము ద్వితియాగము 


తెలిసినది? సూర్యుండు గర్జున కెజిగించె నన్న సత్యము దేవేంద్రుని హృదయమున 
భాసించెను ఆతండు దల పంకించినాండు పంకించి కర్గునితో నన్నాండు “రాధేయా! 
అట్టేగానిమ్ము నా వజ్రాయుధమును దప్ప నీ వేది గోరినను నాసలౌదను ” కర్గుడా 
మాటలకు సమ్మతించెను. అతండు వినయమున దేవేంద్రునకు నమస్కరించి, 
యిట్లు బలికెను. “దేవరాజా! మంచిది నీ యమోఘమైన శక్తిని నా కొసంగుము. 
నా కవచకుండలముల నిత్తును” 


దేవేంద్రుండు క్షణకాల మాలోచించెను కర్గునకు శక్తి నాసంగుటయుందన 
సంకల్పమునకు బాధకమే. ఆత(డు సూతసుతునితో నిట్లనెను రాధేయా! నీవు 
గోరినట్లే ఇందులో నొక నియమమునకు నీ వంగీకరింపవలెను ఈశక్తి విచిత్రమైనది 
నేను దీనిని శత్రువులపై: (బ్రయోగించినప్పుడు వారిని దునిమియిది నీ కడకు 
మరల వచ్చుచుండును నీ విషయమున నట్టు పనిచేయదు” 


కర్గుడనెను “దేవేంద్రా! నాకున్న శత్రువాక్కడే? ఆతని జయించినచోం 


జాలును” 


ఈ మాటలకు దేవేంద్రు. డలతిగా నవ్వెను. అతండిట్టువచించెను'- 
“కర్ణా! నీ యభిప్రాయము నాకు దెలియును దీనినర్జునునిపై. (బ్రయోగింప 
నెంచుచున్నావు వానిని జయించుటకు నీ చేతనగునా? వానికి రక్షకుండు 
నారాయణు(డు కృష్ణుండన్నచో నెవండనుకొంటివి? అతండపరాజితుండు ఎట్లెనను 
గానిమ్ము. ఈ శక్తిని నీ వొక్కమారే వాడవలెను ఎవరిపైన నీవువాడెదవో 
యతని నవశ్యము జంపును కాని, మజల నీ కడ కిది రాదు” కర్గునకీ 
వాక్యము లన్నియు సమ్మతములే మైనవి, “ఇదిగో! శక్తిని గ్రహించి కవచకుండలము 
లిమ్మని” దేవేంద్రుడడిగెను అప్పుడు కర్గు(డన్నాడు! దేవరాజా! యీ 
కవచకుండలము లొలిచి యిచ్చినచో నా దేహము వికారమైపొవును నా కాంతి 


మహాభారత విమర్శనము ద్వితీయభాగము 70 


పరాస్తమగును, నా సౌందర్యమునకు హాని గలుగును అట్టు గాకుండ నీవు 
వరము దయసేయుము!” 


దేవేంద్రుండిట్టనెను' “కర్ణా! కవచకుండలము లొలుచుటచే నీ కేమాత్రమును( 
దేజోహాని గలుగదు వ్రణరేఖలు గూడ నుండవు. ఇది నా వరము, ఉదాత్తమైన 
నీ మనస్తత్వమునకు నేను జాల సంతసించితిని. కవచకుండలములు పోయినను 
దేహము సూర్యకాంతి గలిగి వెలుగుచుండును దీన సందేహము లేదు. కర్ణా! 
నే నొసంగిన శక్తి విషయమై మరియొక్క సంగతి నీకు. దెలుపవలసి యున్నది 
నీ సర్వాయుధములు వ్యర్థము లైనప్పుడే దీనిని. బ్రయోగింపవలెను అట్టుగాక 
నితరాయుధములు సమర్థములై యున్నను ద్వరపడి దీనిని. (బ్రయోగించితివా! 
ఈ శక్తి నీకే యపకారమొనర్చును మజియొక విషయమునుగూడ జాగ్రత్తగ 
వినుము ఈ శక్తిని సర్వవిధముల నీకన్న గొప్పవాండైన శత్రువుమీదనే 
ప్రయోగింపవలెను వివేచనదక్కి నీకన్న దుర్చలునిపై నుపయోగించితివా? ఇది 
వెనుదిరిగి నిన్నే నాశన మొనర్చును ఇది దివ్యాయుధము ఈ రెండు నియమముల 
నుల్లంఘించుట దీని నవమానపరచుట!” 


“సరియైన వివేచనతోనే దీని నుపయోగింతు” ననియు. “నధికులపైననే 
ప్రయోగింతు'ననియు రాధేయుండు మాటయొనలాను దేవేం[ద్రుండు 
శక్త్యాయుధమునుః గర్జున కందించినాండు. వెంటనే కర్షుండొక తీక్ష శస్రమును 
గైకొని తన శరీరమును ఛేదింప మొదలువెట్టెను అప్పుడాతని కసహ్యమైన 
వేదన గలిగినది కాని యావదనముపై గాసంత వికారముగూడం గలుగలేదు 
లోకోత్తరమైన కర్గుని యీ దానశీలతను జూచి గంధర్వాదులైన దేవతలు సంతోషపడి 
జయజయాకారము లొనర్భిరి దేవలోకమున దుందుభులు యోగినవి కర్గునిపైం 
గల్పవక్షమును సుమములు రాల్ఫెను లోకోత్తర త్యాగధనుండైన కర్ణుడు 


71 మహాభారత విమర్శనము ద్వితియబాగము 


రక్తభరితమైన కవచమును దేవేంద్రున కందించినాండు కర్ణములనుండి కవచములను 
ఛేదించియొసలొను ఈ త్యాగముచే నాతండు గర్భుడైనాండు దేవేంద్రునకుం 
బార్జుని గురించి యున్న మనళ్ళల్యము దొలగెను వ్యావహారికదృష్టితోం 
బురందరుండు గర్జునకు మోసమునే యొనర్చెను కాని వివేచనాదృష్టితో నీ 
కార్యము లోకక్షేమకరమైనది, ఈ పని యొనర్చుటలో దేవేంద్రుండొకసారి రాధేయుని 
కీర్తిదుందుభిని మోయించిన సేవకుండే యయ్యెను 


కర్ణుని సహనకీలత 


ఆతని దానశూరతవలెనే సహిష్టుతయును లోకోత్తరమైనది పరశురాముని 
కడ నీతండు విద్య నభ్యసించుచుండెను. అపుడాతనిసహనశీలతకు ఘోరమైన 
పరీక్ష సంఘటిల్లినది. ఈ విషయము భారతమున నిట్లు వర్షింపంబడెను 


“తతః కదాచి ద్రామస్తు చరన్నాశ్రమ నుంతికం 


Co ey 


రోమభి స్పన్నిరుద్దాంగ మలర్కం నామ నానుతః 
(భా. శాంతి. ఆ 3) 


పరుశురామునికడం గర్గ్లుఃడు విద్య నభ్యసించుచు నంతేవాసియై 
యుండెను, పరుశురాము డుపవాస కర్భితు(డు, కర్ణుడు గూడనంతే రాధేయునిపై 
జామదగ్భ్యున కమిత(ప్రేీమ ఒకానొకనాడు శిష్యుని తొడపై శిరస్సునుంచి 
పరశురాము(డు నిద్రించెను. ఇంతలోనే యొక పురుగటకు వచ్చినది దాని 
కాహారము శ్లేష్మ మేదో మాంస శోణితములు, ఆ క్రిమియొక్క రూపమే 
భయంకరముగనుండెను. దాని స్పర్భదారుణము! ఆ క్రిమి కర్టునియొక్క తొడనెక్కి 
తొలున నారంభించెను. రాధేయున కా బాధ దుస్సహముగ నుండెను, కాని 


మహాఖారతి విమర్శనము ద్వితీయభాగము 72 


యాత డూరువునుం గదలింపలేదు. గురువునకు నిద్రాభంగ మగునవి యాతని 
భయము రైర్యహేమాచలు(డై సూతపుత్రుండా బాధను సహించెను. పురుగు 
వేగముగందొడను( దొలిచినది కొంతసేపటికి కర్టుని యూరువునుండి దొణు(గిన 
యుష్లరక్తము పరుశురాముని శరీరమునకు దగిలెను ఆతనికి మెలకువ యైనది, 
రక్తధారతో దడిసి దయనీయావస్థ్రలో నున్న రాధేయుని విలోకించి పరుశురాము( 
డిట్టన్నాండు! “వత్సా! రక్తస్పర్శతో నే నశుద్దు(డనైతిని. ఈ సన్నివేశ మెట్టు 
జరిగినదో చెప్పుము.” 

కర్గుడాతనికి జరగిన దంతయు జెప్పెను తెలిపి యా కీటమునుం 
జూపినాండు అది సూకరాకృతితో నున్నది. ఆష్టపాదము. తీక్ష దంష్ట్రము. దాని 
రోమములు సూదులవలె నున్నవి. ఒడలినిండ రోమములే దాని పేరలర్కము 


కర్ణుని సమయజ్ఞత 


రాధేయుని సహనశీలతను జూచి పరుశురాము! డాళ్చర్యపడెను 
దీనితోగడకుం గర్జునకు గలిగిన లాభమేమి? గురువాసంలిన శాపము! దాని 
నాతడు “మహాప్రసాద” మని స్వీకరించెను అతండు దన సమయజ్ఞతను 
భారతమున ముఖ్యముగ మూండుసారులు ప్రదర్శించెను. మొదటిసారి యాతని 
సమయజ్ఞత భాసించినది పాండవులు రాజసూయయాగ మొనర్చిన సమయమున 
అపుడు కౌంతేయులు దిగ్విజయమునకు నడచిరి భీముడు గర్జుని పై కెత్తి 
వచ్చెను కర్షుండాతని నెదిర్చి ముష్కరముగ బోరాడలేదు. మహాభిమానియైన 
కర్ణుడు పొండవులకు “మాండలికుండ” నౌదునని సమ్మతించెను రాధేయు. 
డిట్లేల యొనర్చెను? భీముడు గర్గుని కొలందికి మీరినవాయడు గాండు. కాని 
యప్పట్టి పరిస్థితులను మనము కొంత గమనించినచో సూతప్పత్రు. డొనర్చిన 
యీ పనియందెంతయో యౌచిత్యమున్నదని తోచును. ద్రౌపదీ స్వయంవరానం తరము 


73 నుహాభారత విమర్శనము ద్వితీయఖాగము 


పాండవులు ముందటివారు గారు వారి కెంతయో బంధుబల మేర్పడినది. 
కర్ణుడు గృష్టుని బాగుగ గమనించినాడు అతండొక యద్వితీయమగు 
దైవవిభూతియని రాధేయునకు స్పష్టముగం దెలియును. కౌంతేయులు గృష్ణున 
కాశ్రితులగుటచే యాదవులందరును వారి పరమైనారు. యాదవ గణరాజ్యము 
లాకాలమున మహా పటిష్టములు ఈ సాధన సంపత్తులతో. బాండవులు చాల 
ప్రబలులైరి ధృతరాష్ట్రుని యాజ్ఞచే వా రిం[ద్రప్రస్థమును జేరిరి నేడు వారి 
దొక స్ప్వతంత్రరాజ్యము. కృష్ణుని సాయముతో. బాండవులు మహాసామ్రాజ్య 
నిర్మాణము గావింప నిశ్చయించికొన్నారు. దానికై చేసిన యత్నమే రాజసూయము, 
రాజులనందజను గెలువనిది రాజసూయ మొనర్చుటకు వీలులేదు. రాజసూయ 
యజ్ఞకరణమనగా సామ్రాజ్య నిర్మాణమనియే యర్థము పాండవుల దిగ్సిజయమునకు 
ముఖ్యముగ నడ్డు దగిలినవాండు జరాసంధుండు ఆతని సైన్య సంపత్తి, బలసంసత్తి, 
యద్భుతావహమైనది సమకాలికు లెవ్వరు నాతనివైపు దేరిచూడ వెజచుచుండిరి 
కృష్ణుడు మగధేశ్చరు నోడించుట కొక (క్రొత్త పన్నాగమును బన్నెను కృష్ణభీములు 
(బ్రాహ్మాణవేషముతో మాహిష్మతీ పురమును బ్రవేశించిరి (బ్రాహ్మణ యాచనను 
జరాసంధుండు “గానిమ్మ”న్నాండు ఆప్పుడాతనికి వీరెవ్వరో తెలిసినది. కృష్ణునితోం 
బోరుట దన విక్రమము నవమానించుటయే యని జరాసంధుడెంచెను 
వాసుదేవుండంతకుముం దెన్నియో సారులు మగధరాజునకు మొగము దప్పించి 
పారినాండు అందుచే జరాసంధుడు భీము నాహ్వానించెను, వారిర్వురకు మల్లయుద్ధ 
మారంభమైనది. దానిలో భిముండు జరాసంధుంని జీల్బివేసిను ఈ వార్త విన్నంతనే 
యంతకుముందు6 బాండవుల నెదిరింపందలంచిన రాజుల గుండెలు దద్దరిల్లినవి, 
పాండవుల క్షీర్తిపరిమళము దిగంతములకు వ్యాపించినది. ఈ యవకాశమునుం 
జక్కగా వినియోగించికొని యుధిస్టిరుండు దక్కిన రాజులను భయపెట్టి 
సామంతులుగ6 జేసికొన్నాండు జరాసంధుని మృత్యు వార్త గర్గున కాశ్చర్యమునే 


మహాభారత విమర్శనము ద్వితీయభఖాగము 74 


గలిగించెను ఇంతేగాదు యాదవులు పాండవులకు వత్తాసి. దేశములోని 
రాజులందటు నేడు పాండవులకు సామంతులు. తా నిపుడు కౌంతేయు 
నెదిర్చి నిల్చినచో యాదవులును, భూమండలములందలి రాజకులములును, 
సంఘటితములై తనపై. బడును. ఈ విషయము లన్నిటి నాలోచించికొని 
కర్గుండు దన పట్టుదలను సడలించికొనెను. ఇది యాతని గొప్ప సమయజ్ఞత, 


ఇట్టి సన్నివేశమే మటీయొకటి కర్గుని దిగ్బిజయమున గూడ జరగినది 
కర్టుడప్పుడు రాజాలనందజను జయించినాండు. యాదవులజోలికి బోలేదు. 
సాంత్వనములాడి వారిలో మైత్రి యొనర్చికొనెను అతండప్పుడేమాత్రము 
యాదవులపై విక్రమించినను వారందలొక్కమ్మడి కర్గునిపై గవిసియుందురు 
పాండవుల వనవాసమును గూర్చి యాదవుల కప్పటికే కౌరవులపై గసియుండెను 
కనుక కర్ణుని వారు సులభముగ దాటి పోనివ్వరు వీని నన్నిటిని గమనించిన 
రాధేయుండు యాదవులతో డీకొననే లేదు 


అన్నిటికన్న నాత(డు (బ్రదర్శించిన గొప్ప యౌచిత్యము 'ద్రోణపర్వమున 
భీష్ముడు యుద్ధమున నోడినాడు భీష్మపతనావధి రాధేయు6 డగస్రసన్యాస 
మొనర్చెను, గాంగేయుడు పడుటయే తడవు కర్టుడు రణరంగమునకు నడచునని 
సైనికులకు స్పష్టముగందెలియును భీష్ముని తరువాత రాధేయుడే సేనాధిపత్యమునకు( 
దగినవా(డని సైనికుల విశ్వాసము వారి కాతనిసపై నున్న (ప్రేమగౌరవములకు 
మితిలేదు సైనికులు వెంటనే సూతపు(త్రునుద్దేశించి జయకారములుగొట్ట 
నారంభించిరి దుర్యోధనునకు( గూడ రాధాసుతునే సేనాపతిగ నొనర్చవలెనను 
తలంపు. భీష్ముడు శరతల్పగతు.డైనంతనే రాధేయుండు ధనస్సునుం గదలించినాండు 
ఆతండు ఖడ్గమును ర్ముళిపించెను. దుర్యోధనుండు మొదలుకొని పైనికులందలు 
దన యాధిపత్యమునే కోరుచున్నారని కర్ణుడెణుగును కానియతం డాలోచించినాండు 
“కురు 'సైన్యమున దనకంటెం బెద్దలెందరో గలరు వారిని నిరాదరించి కురురాజు 


75 మహాభారత వినుర్శనము ద్వితీయభాగము 


నాదరముం బురస్కరించుకొని దాను సేనాపతియగుట నీతిజ్ఞత గాదు 
అపుడావరిష్టుల కందజుకును( దన పై మచ్చరము గలుగును. మాత్సర్యదప్టులైనవారు 
కురురాజు క్షేమమునకై మనసార బోరాడక పోవచ్చును ” ఈ విషయములన్నియు 
నాలోచించి ఆయత్న సిద్ధమైన యధికారమును( గూడ కురురాజు క్షేమమునకై 
కర్ణుడు గాలందన్నెను. ఇంతమాత్రమే గాదు, అతండింతకన్న నొక గొప్పపని 
యొనర్చినాండు. “ఎవరిని ఫేనాధిపతి నొనర్చినచో6 గురువీరులు మాత్సర్యము 
దొజంగి యాతని యధికారమును మన్నింతు” రని రాధేయు(డు దీవ్రముగ 
నాలోచించినాండు ఆతని బుద్ధిలో మెదలాడిన వారు ద్రోణాచార్యులు కాని ద్రోణు 
లెప్పుడును. గర్జునసహ్యించికొన్న వారే! ఒకసారిలైన నాత(డు రాధేయుని “మంచి' 
' యనలేదు ధార్తరాస్ట్రుల క్షేమమునకై సూతపుత్రుండు వైయక్తికమైన ద్వేషమును 
హృదయమున దొలయించికొని తాను ముఖ్యముగ నిలచి ద్రోణాచార్యులకు 
"సీనాధిపత్యమునకు సన్నాహము లొనర్చంజేసెను [ద్రోణుడే సేనాధిపతి గావలెనను 
నిర్ణయమునకు దానెందుకు వచ్చెనో కర్గుడే యిట్లు దెలిపినాండు. 


కర్ణ ఉవాచ 
సర్వ ఏన మహాత్మాన ఇమే పురుషసత్తమాః 


జిగీషంతో 2 సురాన్‌ సంఖ్యే కార్తికేయ మివామరాః 

(భా. ద్రోణప ఆ 5) 
కురురాజు! ఇటం జేరిన వీరులంద ఆసామాన్యులే! (ప్రతి యొక్కరు 
గూడ సేనాధిపత్యమునకుం దగినవారే! అందరును కుల సంహనన జ్ఞానయుక్తులు, 
బల విక్రమ సంపన్నులు. (శ్రుతిజ్ఞులు ధీమంతులు అపరాజితులు కాని యంద 


మహాభారత విమర్శనము ద్వితీయఖాగము 76 


రొకటేసారి సేనాధిపతులగుట సంభవింపదు గదా! విశిష్ట్రగుణములు గల యెవండో 
యొకండధికారియై తక్కినవారిని నడుపవలెను, ద్రోణులు దప్ప యెవ్వరధికారియెనను 
గురువీరులలో మాత్సర్యములు రేగును అపుడు వారు (బ్రాణములకు( దెగించి 
పోరాడరు. అది నీకు నష్టము (ర్రోణులు సర్వుల కొచార్యు(డు. వయో౭ధికు(డు 
అఖిండ విక్రముడు అతండు నేతయైనచో మరియొక్క(డా పదవి కాసింపండు 
శుక్రాంగారకులతో సమానుండైన (బ్రోణులను: బోలువాండెవ్వడున్నాండు? అతండు 
బుద్దిమంతులలో బుద్దిమంతుడు విశేషించి మన కందజకును గురువు. అతని 
నధిపతిగ నొనర్పుము. కార్తి కేయు ననుసరించి నడచు దేవసైన్యమువలె మనము 
(ద్రోణచార్యులను. బరివేష్టించి కౌంతేయులపై కెత్తుదము 


కర్ణుని నిర్మలాంతరంగము - గుణ గ్రాహకత్వము 


రాధేయుండు పైకెంత ధూర్తుండుగ గనపడునో హృదయమున నంత 
గుణగ్రాహి ఇతరులలోని సద్గుణముల నన్నిటి నాతండు చక్కగా గమనించును 
అవకాశము గలిగినపుడు వానిని వచించి తీరును. కర్ణార్డునుల వైరము లోకప్రసిద్దము 
“అర్జునుని వధింతు” నని రాధేయుడు మాటి మాటికి. బలుకుచుండెను 
ఇంత యున్నను పార్టుని గొప్పతనము నాతడు (గ్రహంసకపోలేదు పాండవుల 
సద్గుణములు గర్లునికిం దెలిసినంత మరెవ్వరికిని. దెలియదు ఇంత మాత్రమే 
గాదు అవకాశము వచ్చినపుడంతయు. దనకు వారిపై నున్న గౌరవమును 
గర్జుండు ముక్తకంరమున వెల్లడించినాండు. శల్యునియెదుట రాధేయుండు గిరీటి 
నెంతయో బొగడెను “యుదిష్టిరునివంటి ధర్మాత్ముండు లే”డని శ్రీకృష్ణునితో 
స్పష్టముగం జెప్పినాండు. భీష్ముండు (బ్రదికి యున్నంతకాలము కర్గున కాతనితో 
నెప్పుడు. బగయే “కురుకులాధముంిడని గాంగేయు నాతండెన్నియోసారు 
లధిక్షేపించెను కాని, శాంతనవు(డు శరతల్బగతుండైనంతనే కర్టుని ద్వేషమంతయు 


77 మహాభారత విమర్శనము ద్వితీయభాగము 


మాయమయ్యెను అతండాతని నెంతయో గౌరవింప మొదలిడెను మృత్యువునకున్న 
విలక్షణ శక్తియే యది. టబ్రదికినప్పు డొక్కనిని మన మెంత ద్వేషించినను( 
జచ్చినవెంటనే వాని సద్గుణములను లెక్కింప నారంభింతుము. రాజర్షియగు 
భీష్ముడును, దాన వీరుండగు కర్గుండునుం బరస్పరమెన్నియోసారులు 
దూలనాండికొన్నారు, వారి యధిక్షేపములు వాడి ములుకులకంటెను వేడియెనవి. 
కాని యీ యధిక్షేషముల వెనుక వారికి బరస్పర మెంతయో గౌరవముండినది. 
కర్షుండు గాంగేయుని ప్రభావము నెంత గమనించెనో యంతగానే భీష్ముండు 
గూడ కర్ణుని గొప్పతనమును (గ్రహించెను ఈ సత్యము గాంగేయ శరతల్ప 
పతనావసరమున వ్యక్తమైనట్లు మతీయొండు తావున వ్యక్షముగాలేదు. జీవనము 
సంకులమైనది దానిలో(బ్రముఖముగం నిలుచునవి వైయక్తికములైన లాభాలాభములు. 
వానియొక్క కల్పనలు, తత్కతములైన పరిణామములు కనుక యెంత గొప్ప 
వాండైనను వానికి జీవనముతో సంబంధ మున్నంతవణకు, రాగద్వేషముల( 
దొలగి నిలచుట యసాధ్యము. ఆట్టినో వాని భావములు వికారహీనములై 
యుండు టసంభవము. కాని మృత్యు వెంతయో _ గొప్పది సత్య మప్పుడే 
గడ్డకు వచ్చును. జగత్తునుండి శాళ్ళతముగ మానవు(డు సెలవు దీసికొని 
పోవునప్పుడు వానికి వైయక్తికములైన లాభానష్ట్రములతో సంబంధమేమున్నది? 
అపుడు దత్మృతములైన కల్పనలు, పరిణామములు, వానికి దూరములు ఆ 
సమయమున నావ్యక్తి స్వచ్చముగ నాత్మస్వరూపుండై (ప్రకాశించును. వాని 
స్వరూపము రాగద్వేషహీనమై వికారహీనమై నలుగురకును. (బ్రత్యక్షమగును 
ఆర్య సంస్కృతి యీ యుపదేశమునే యొనర్చును. ఒకానొక(డు మరణించిన 
తరువాత గూడ వానిపై బగ సాధించున్నశంసవృత్తిని భారతీయ సంస్కారము 
క్షమింపదు ఆర్యజాతి కట్టి నునోవృత్తియే దూరము. ఆనార్యులు, అసురులు, 
రాక్షసులు, మ్లేచ్చులు యా చిత్తవృత్తిని (బ్రేమింతురు. తనువు త్యజించిన పిమ్మట 


మహాభారత విమర్శనము ద్వితీయఖాగము 76 


ధావణునివంటి యపకారిని. గూడ రామచంధద్రు(డు ద్వేషింపలేదు. వాని ప్రతాపము, 
వానిగొప్పతనమే యాతని నేత్రముల యెదుట భాసించెను భీష్మ కరు లిర్వురును 
మహామనస్కులైన యార్యయోధులు వారికి క్షుద్రభావము లెట్టుండును? 


భీష్ముని పతనమును విన్నతోడనే కౌరనసైనికులలో హాహాకారములు 
'సెలరేగినవి వారెంతయో దురపిల్లిరి. అట్టు దురపిల్లిన వారిలో రాధేయుండే 
ముఖ్యుండు గాంగేయుని వంటి యుగపురుషుండు మరణశయ్యపై నున్నపుడు 
దర్శించుకొని వచ్చుట దన విధ్యుక్తధర్మమని యతడు భావించెను. కర్గుడు వెంటనే 
రణరంగమునకు వచ్చినాండు భీష్ముని పాదములకు (మొక్కి “తన్ను క్షమింపు' మని 
వేడికొనెను. గాంగేయునితో సెలవుగైకొని మరలునప్పుడు సూతపుత్రుని 
ముఖమంతయు బాప్పుస్తిక్తమై పోయినది, వేడినిట్టూర్సులు వెడలెను గాంగేయుడు 
తపోమూర్తి అవతారమెత్తిన ధర్మము, ఆజన్మబ్రహ్మచారి ఇచ్భ్చామరణము 
గలవాండు అజేయుండు. అట్టివానికి? గూడ మృత్యువు దప్పలేదు ఇ(క నీ లోకమున 
నెవరిది శాశ్వత మను భావము రాధేయుని హృదయమున నిండికొన్నది. 
భీష్మపతనముతో దుర్యోధనాదుల జయాశయు(బతనమైన ట్టాతనికి. దోచెను 
భీష్ముండు పడీనవెంటనే కౌంతేయ సేనావారములో. గలకలములు బయలుదేరినవి, 
వారు కౌరవుల నవహేళన మొనర్చిరి. కరుడు వీనినంతయు? (బ్రత్యక్షముగ6 
జూచెను “ఇక మిగిలినవాండు గర్జుడే! వానిని గూడ బొరిగొందు” మని యాసైనికు 
లజచుచుండిరి ఈ మాటలు వినియు వినిపించికొనక రాధేయుండు దన 
శిబిరమునకు6 బోయెను. మజుదినమున నాతండు రథమును, ధనుర్పాణములను 
సిద్ద మొనర్చికొని యుద్దోద్యతుండైనాండు. 


మఆజల నొకసారి భీష్ములను దర్శించి యాతని యాశీర్వాదములను( 
బొందవలెనని రాధేయునకు బుద్ధి పుట్టినది శాంతనవు(డు శరతల్పగతుండై 
యున్నయెడకుం గర్జుండు వచ్చెను ఆతండు రథముదిగి వినయమున భీష్ముని 


79 మహాభారత వినుర్శనము ద్వితీయభాగము 


పాదములకు నమస్కరించినాండు. అపుడాతండు వెక్కి వెక్కి యేడ్చెను కడకుం 
గరుడు భీష్ముల కిట్టుమనవి యెనర్చెను. 


“అభివాద్యాంజలిం బద్దా వందమానో2 భ్యభాషత 


క్షత్రియాంతకరో ఘోరో దేవదానవదర్చ్భహా, 
(భా: ద్రోణ స. అ 3) 

భారత పితామహా! వీండు గర్జుండు. నీకు క్లేమమగుగాక! కన్నులెత్తి 
నావైపుం జూడుము ఉదారముగ భాషింపుము, నీవంటినాండు గూడ రణమునందు 
బడుట! ఇక( బ్రపంచమున. బుణ్యాత్ముండ్రైనవాండు దన సుకృతమునకు ఫలము 
నందుననుటలో సత్యమేదీ! మహాత్మా! కోశసంచయనమందును, మంత్రవ్యూహము 
లందును. బ్రహరణలములందును నీవంటివాండు మణీ లేండు. రణమందు 
శత్రువుల ననేకుల వధించి నిశ్చింతగ( బితృలోకములకు. బయనించుచున్న 
మహాత్మా! నీకు నమస్కారము” 


“నేటినుండి పాండవులు జింకలపైకి వ్యాఘ్రములవలె విజ్బంభింతురు. 
కురుకులక్షయము తప్పదు నేటినుండి ఫల్లునుని గాండీవఘోషము కౌరవుల 
హృదయము లగలించును, దేవేంద్రున కసురులవలె వీరందరాతనికి భయపడి 
పరువెత్తుదురు గాండీవమునుండి పిడుగులు రాలి కౌరవసీనావారమును నాశన 
మొనర్చును సమిద్దమగు నగ్నిలో ద్రుమములవలె నర్జునుని బాణాగ్నిజ్వాలలకు 
వీరులు దహించుకొని పోవుదురు వాయువుతో జేరిన యన్నివలె. బార్జుండు 
విక్రమించును. అర్జును. డగ్నివంటివాడు సందేహములేదు వాయువునలె 
వాసుదేవు( డాతనికి( దోడయ్యెను. కృష్ణుని పాంచజన్య నినాదమునకును బార్జుని 
గొండీవారావమునకును6 గౌరవ సైన్యములు కలగుండువడి తీరును. అర్జునుని 


మహాభారత విమర్శనము ద్వితీయభాగము 80 


రథముపై నుండి లేచి దుముకుచున్న హనుమంతుని విక్రమము ధార్తరాష్టులకు 
దుస్పహమగును కపిధ్వజ నినాదము మా గుండె లగలించును నీవు వోయిన 
వెనుక గిరీటి నెదిరించువా రెవరున్నారు? అతండు దేవసన్నిభుండు సం(గ్రామమున 
ఫాలాక్షుని గూడ నోడించినవా(డు ఈశ్చరునిచే వరములు సంపాదించికొన్నవాండు. 
నీకే యాతని గెలుచుట డెప్పర మయ్యెను. పరుశురాముని గెలిచిన బాహుబలశాలినైన 
నీకు. గూడ లోబడని యర్జ్హునుం డి(క నెవ్వరికోడును?” 


ఈ విలాపములు గర్గునకు భిష్మునిపైగల గౌరవము నెంతయో 
స్పష్టపజచుచున్నవి అంతమాత్రమే కాదు. అర్జునునిపై రాధేయున కెట్టి భావము 
సత్యముగ నుండెనో యీ కధాభాగము దెల్పును ప్రతిపక్షియైన పార్టుని 
గుణములనింతగా గుర్తించుట గర్గుని సౌజన్యమే పైదయనైశాల్యమే ఇందులో 
సందేహములేదు భీష్ముని పతనానంతరము "సైనికుల చూపులన్నియు రాధేయుని 
"ఫైననే పడినవి ఈ విషయము గూడ నాతని గొప్పతనమునే సూచించును 
ఈ సన్నివేశమున వేదవ్యాసులిట్టు బలికిరి' 


“ఏనం తేస్మహి రాధేయం సూతపుత్రం తనుత్యజం 


త్రిదశానిన గోవిందః సతతం సుమహాభయాత్‌॥ 
(భా ద్రోణ స, అ 1 


ఈ రీతి గర్జునిలో ననేకములైన లోకోత్తర సద్గుణములుండెను కాని 
లాభమేమి? ఇంతటి యుదాత్తుండు గూడ జగత్తున కపకారకుండుగం బరిణమించెను. 
ఒకానొక గొప్ప రాష్టక్షేమమును నిర్మూలించుట కుద్యుక్తుండైనాండు. స్వార్థము, 
అహంకారము యీ రెండును? బెరిగి యతని సర్వసద్గుణములను (మైంగివేసినవి 
ఆతనిలో నింతటి స్వార్థబుద్ధి యెందుకు. బెరిగను? ఆది దైవికము అతని 


81 మహాభారత వినుర్శనము ద్వితీయభాగము 


యితర గుణములను లెక్కింపక లోకము రాధేయుండని యవమానించెను. 
ఆ యవమానమే కర్గునిలో స్వాతిశయమును స్వార్థమును( బెంచెను 


స్వార్థము - లేక - స్వాతిశయము 


కౌరవ పాండవు లిరువురకును (ద్రోణు(డు ధనురాచార్యుండు వారంద 
టాతనికడం బిన్నతనమున శస్త్రవిద్యాభ్యాన మొనర్భుచుండిరి, వీరు మాత్రమే 
గాదు, మటీకొందరు క్షత్రియ కుమారులు గూడ (ద్రోణలకడ నుండిరి కర్గుడును 
ద్రోణుల దరిసినా'డు అతండును ధనుర్విద్యాలయమున నొక విద్యార్థి ఆ 
కాలముననే విద్యార్థులలో రెండు జట్టులేర్సడియుండెను. ఒకటి పాండవులది 
మతియొకటి కౌరవులది ఈ రెండును ద్రోణులేర్చరచినవి గావు విద్యార్థులే 
దమతమ శీలమునకు( దగినట్టు లేదో యొక గుంపులో జేరెడువారు వీనిలో 
నొకదానిపై మరియొక దానికి ద్వేషభావములు లేకున్నను నసూయాస్పర్దలుమాత్ర 
ముండెడివి |ద్రోణుల విద్యాలయమునం బాండవులు దమ తేజోవిశేషముచే 
నక్షత్రములవలె( బ్రకాశించుచుండిరి యుధిష్టిరుని బుద్ది, సమయజ్ఞత, గాంభీర్యము 
చూపలుల నెల్ల నాకర్షించుచుండెను భీమున కమానుషసామర్థ్యముండెను పార్గుని 
ధనుర్విద్యా ప్రభావము నలుగురి నోట(దాండవింప( జొచ్చినది నకులుని సౌందర్య 
వినయములు, సహదేవుని ఇడ్గవిద్యాచాతుర్యము, శాలీనత యందతిీ మెప్పులకు( 
దగి యుండెను తమ్ములందజన్నమాటను గౌరవించుచుండిరి వీరిలోని యీ 
సద్గుణ పరిమళములు విద్యాలయమునందంతయు వాసించినవి అచ్చటికి వచ్చిన 
పెద్దలందజు పాండవుల సుగుణము లెంతయో మెచ్చుకొనుచుండిరి ఆందునను 
ఫల్లునుని విద్యాచాతుర్య మందరినాశ్చర్యచకితులః గావించెడిది (ద్రోణులకు( 
(బ్రధానశిష్యుం డాతండే! ఆచార్యులాతని బుత్రునికంటె నెక్కువగం బ్రేమించుచుండిరి. 
అగుటచే వారతనిపై ధనుర్విద్యా రహస్యములను వర్షించెడివారు ఈ రీతి(బార్డు 


మహాభారత విమర్శనము ద్వితీయఖాగము 82 


డందరినేత్రముల నాకర్షించుచుండుటచే విద్యార్థులెందతో యాతని బరిచయమునకై 
దహతహలాడుచుండిరి. కలసిమెలసి తిరుగుచుండిరి. పార్షునిపై( గొందథి 
కసూయయుండెడిది. ఇది రెండు తెజంగులుగ నుండెను. కొందజెట్టు చూచినను 
బార్జుని. బోలలేని వారు వారి యసూయ యసామర్థ్యము చేతం గలిగినది 
మజికొందటుండిరి. వారస్త్రవిద్యలో నర్జునుని కన్ననుంగొంత క్రిందివారు. కాని 
వారి యహంభావము మాత్రము వచ్చిన విద్యకంటె నూజుమడుయు లెచ్చు 
వారు గవ్వడి యాధిక్యమునకు పమ్మతించెడివారుగారు వారి కాతనిపై 
నసూయయు, గుప్తద్వేషమును ఇట్టి వారిలో నగ్రనాయకుడు దుర్యోధనుండు 
అతనికి బాండవులసై( గ్రోధమాత్సర్యము లుండెను తాను వారికంటె నధికుండను 
నహంభావము గూడ పాండవులసై నట్టి యభిప్రాయము గల క్షత్రియకుమారు 
లందజును దుర్యోధనునితో జేరిరి, సరిగా నీ తరుణముననే కర్టుండా 
మహావిద్యాలయమున( (బ్రవేశించెను కర్టుండెల్ల విధముల సమర్ధుడు కాని 
యాతని జన్మ హీనమైనది అందుచే(దనకు క్షత్రియకుమారులలో సమానమైన 
గౌరవము లభింపదని కర్షునకు గూఢమైన పరితాపము ఈ భావమాతనికి( 
జాల చిన్ననాడే కలిగెను అడుగడుగున నీ తాపమాతని హృదయమును 
వహించుచుండెను. ఈ భావ మాతనిలో స్వాతిశయమునకు లేక స్వార్థమునకు 
కరి తీసినది ఇతరులకువలెనే తనకు సామర్థ్యమున్నది. ఇంక నొక మాత్ర 
రొక్కువయే గద్దు. ఇట్టిచో సమాజము దన్నేల యవమానింపవలెను? తన 
;న్మమును6 బట్టియా? అందులకు దా నెట్టు బాధ్యుడు? ఈ విషయము 
"తని నెల్లపుడు కల(చినవి. సంఘము దనపై నొనర్భెడి యత్యాచారముల 
రికట్టవలెనను ప్రతీకారబుద్ది యొకటి రాధేయుని హృదయమున రూఢమయ్యెను 
న్నీ శక్తులలో దక్కిన వారికంటె నగ్రేసరుండు గావలెను ఇది యొక్కటే 
శ యస్తిత్వమును నిరూపించికొనుటకు మార్గము ఈ భావములతో నాతండు 


83 మహాభారత నిమర్శనము ద్వితీయఖాగము 


విద్యాలయమునం బ్రవేశించినాండు. విద్యాలయమున( (బ్రవేశించినంతనే పాండవుల 
కీర్తి యాతనిచెవులం బడెను పార్గుని ధనుర్విద్యాలాఘవ మాతని భావమునకు( 
దెబ్బగొట్టెను. ధనుర్విద్యయందు? గిరీటిని మించనిది తన గౌరవము నిలువదని 
రాధేయుండు నిశ్చయించికొన్నాండు ఈ భావమును హృదయమందే యతండు 
దాచికొనెను (ద్రోణుల విద్యాలయములో నీతనిని గౌరవించిన వారును లేరైరి. 
కారణ మేమన(గా దాను సూతపుత్రుడు ఈ యవమాన మతనినిం 
(బ్రతిపదమునను దహించినది ఎటులైనను వఫల్నునుని గెలువవలెనని 
కర్ణుండాకాంక్షించుచుండెను. దుర్యోధనానుయాయులకు. బాండవులపై ద్వేష 
మేర్చడి యుండెనంటిమి అతడు వారితో. జేరెను. ఈ కథ భారతమున 
నిట్టు గలదు- 


“పూతపుత్రశ్చ రాధేయో గురుం ద్రోణ మియత్తయా 


సర్వేషా మేన శిష్యాణాం బభూ వాభ్యధికో 2ర్జునుః 
(బా ఆది అ 132) 
సబాల స్తేజసా యుక్త సూతపుత్రత్వ మాగతః 
యుష్మాభి ర్నిత్యసద్విష్టో దైవాచ్చాపి స్వభానతః 
(భా శాంతి ప, అ 2 
సైశ్టోకముల యర్థ మిది “సూతపుత్రు(డైన కర్ణుడు విద్యాభ్యాసమునకై 
దగ్రోణుల దరిసెను అతనికి. బార్జునిపై స్పద్ద అందుచేం గర్భుడు గౌరవులతోం 
జేరి పాండవులను లాఘవమొనర్చెను అర్జునుడు ద్రోణశిష్యులలో ముఖ్యుండు 
ఆగస్తవిద్యానురాగముతో నాతడు విశిష్టడయ్యెను అతనికి. జెప్పినంత విద్య 


మహాభారత విమర్శనము ద్వితీయభాగము 84 


యితరులకు( గూడ [ద్రోణుడు నేర్పెను, ఇతరులు వాడు సామాన్యబాణములనే 
పృధాపుత్రు(డును వాడుచుండెను కాని లాఘవ సౌష్టవములలో నాతని కెవ్వరును 
సమానులు గాకుండిరి 


కర్ణుడు తేజోయుక్తుడు దైనదుర్విపాకముచే నాతడు సూతపుత్రుండై 
నాడు పరుశురాముని కడ నా మహావీరు(డు విద్య లభ్యసించెను భీముని 
బాహుబలము, ఫల్లునుని లాఘవము, నకుల సహదేవుల వినయము గర్జున 
కసూయాకారణము లైనవి “యుధిష్టిరా! నీ బుద్ధిబలము నాతండు ద్వేషించెను 
మీకు వాసుదేవునితోం గల మైత్రి రాధేయు నుద్వేగసజచినది నీపై. బ్రజలకు 
గల యనురాగమాతని వికలునిగా నొనర్చెను అన్నిటికన్నను కర్టుని వేధించిన 
దర్శునుని యస్త్ర విద్యాప్రభావమే! అతనికి మీపై దెగని మాత్సర్యమేర్చడినది 
అందుచే(గర్జుండు సుయోధనునితోం జేరెను అన్ని రీతుల నాతండు సమర్భుండు 
కొని దైవదష్టుండు ” 

చిన్నతనమున దుర్యోధను(డు గర్జునిలోని ప్రత్యేకతను గుర్తింపలేదు 
అతని సామర్థ్యమును గూడ గమనింపలేదు ఇంతలో నొక చిత్రమైన సన్నివేశము 
జరగినది దోనితో రాధేయు(డు నల్లురి దృష్టి నాకర్షించినాడు అప్పుడే 
కర్ణదుర్యోధనుల మైత్రియను కొలకూటము జన్మించినది 


ధుర్యోధమనితోడి చెలిమి 


శిష్యులు గొంతకాలము విద్య నేర్చిరి, వారి ధనుర్విద్యాకాశలము 
నల్వురకును( గనుపజుపవలెనని (ద్రోణచార్యులకు బుద్దివాడమినది దీనిలో రెండు 
ప్రయోజనములు గలవు తాను శిష్యుల కింతవట కెట్లు బోధించెనను విషయము 
నలువురకును( దెలియును బహిరంగప్రదర్శన మేర్చాటు సేసినప్పుడు శిష్యుల 
కిది యొకయుత్సాహకారణ మగును ఒకనికన్న మతీయొక(డు చాతుర్యమును. 


85 మహాఖారత విమర్శనము ద్వితీయభాగము 


(బ్రదర్శించినపుడు వొని నందరు (బ్రశంసింతురు అప్పుడు సోమరులైన శిష్యులకు 
“వానివలె దాను గావలె'నను కోర్కెజనించును స్పర్దచేతనే గదా విద్య యభివృద్ది 
యగును! 


ద్రోణు లొనర్చిన బహిరంగ ప్రదర్శనములో భీష్ములు పరీక్షకులుగ నుండిరి 
ఆనా(డు కవ్వడి యెంతయో సామర్థ్యమును బ్రదర్శించినాండు. వాని కౌశల్యమున 
కక్కడం జేరిన వారందరాశ్చర్యపడిరి ్రేక్షకులెల్లరు ముక్తకంరముతో. బార్జునిం 
బొగడ నారంభించినారు అర్జునునకు వచ్చిన యీ కీర్తి గర్భున కసహ్యమయ్యెను 
వానికంటెను( దాను గొప్పవా( డనిపించికొనవలెనని యతని మనస్సు దహతహ 
లాడుచుండినది ఈ సమయమునే కవ్వడి నధిక్షేపింపవలెను ఈ యవకాశమును 
జారవిడిచినచో మతీయొకటి దొరకు టెన్నాళ్లకో?” ఈ యూహలతోం గర్జుండు 
లేచి నిలిచి ద్వారప్రదేశమునుండి భీకరముగ భుజాస్సాలన మొనర్చిను ఈ 
కధను వ్యాసుండిట్టు వర్షించినాండు 


“తతస్పమాస్తభూయిషే తస్మి నృర్మణి భారత! 


ద్వారం చాభిముఖొ స్సర్వే బభూవుః ్రేక్షకా స్తధా॥ 
(భా ఆది ప అ 133) 
పొరులంద రర్జునుని. బ్రశంసించిరి. అతని యుత్మృష్టత స్థాపింప(బడినది 
జనసమాజమంతయు నిళ్ళబ్దముగ నుండెను వాదిత్రములు నిలచినవి ఇంతలో 
ద్వారదేశమునుండి భూజాస్ఫాలనధ్వని వినవచ్చెను మాహాత్మ్య బలసూచకమైన 
యా నినాదము వ(జనిర్జోష సదృశము. ఆ సవ్వడికి( బర్భతములు భేదిల్లినట్టయ్యెను. 
భూమి పగిలినట్టయ్యెను  ఆకాశమంతయు. (బ్రావృషేణ్య ఘనాఘనములతో 


మహాభారత విమర్శనము ద్వితీయఖాగము 86 


నిండినట్టయ్యెను జనులందయును ద్వారాభిముఖముగం జూపులు ద్రిప్పీ వీరుండెవ్వండో 
యని చూడసాగిరి. జను లొత్తిగిల్లి కర్ణునకు మార్గమొసగినారు రాధేయుండు 
నేరుగా వచ్చి ద్రోణులకు నమస్కరించి తన యస్తవిద్యను. బ్రదర్శించుటకై 
యనుమతిని వేడి యర్మమ నధిక్షేపించసాలోను. 


జ నిరీక్ష్య మహాబాహు స్పర్వతో రంగనుండలం 


కరిష్యే పశ్యతాం నూణా నూత్మనా విస్మయం గమః ॥ 
(భా ఆది ఆ 136) 

మహాబాహు(డైన సూతపుత్రుండు రంగమండల మంతయు బరికించెను 
ప్రతిదినము నొనర్భినట్లే యాతడు (ద్రోణ కృపులకు నమస్కరించినాండు 
జనసమాజము నిశ్చలమైనది, వారందరు చూపుల నాతనిపై నిలిపి “వీండెవండా?” 
యని యాలోచింపంసాగిరి సావిత్రుడైన రాధేయుండు మేఘగంభీరస్వరముతోం 
బాకళాసని నిట్టదల్చెను “అర్జునా! నీ విపుడు జూసిన లాఘవ (ప్రక్రియల నన్నిటిని నేను 
గూడ6 గావింపగలను. అంతకంటెను గొప్ప కౌశలమును6 (బ్రదర్శింపగలను” 


కర్లుడర్డును నదలించుట ద్రోణుల కిష్టములేదు “అధిక్షేపములు మాని 
శాంతముగ విద్యను (బ్రదర్శింపు”మని వారు రాధేయుని గోరిరి. అర్జునుడు 
జాపిన విద్యల నన్నిటిని రాధేయు6డు చేసిచూపెను అంతమాత్రముతో వానికి 
దృష్టీలేదు తా నర్జునుని జయింపవలెను కేవలము సమాను( డనిపించికొన్నంత 
మాత్రమున లాభమేమి? ఈ యూహతోం గర్జుండు గవ్వడిని ద్వంద్వయుద్దమున 
కొహ్యానించినాండు ఈ సందర్భమున భారతకారుల వర్షన మిది 


ద్వంద్వయుద్ధం చ పార్థేన కర్తు మిచ్చా మ్యహం ప్రభో! 


87 మహాభారత నిమర్శనము ద్వ్యితీయభాగను 


గురో స్పమక్షం యావనత్తే హరా మ్యద్య శిరళ్ళరైః 
(భా ఆది. అ 136) 

ఇంతటి జనమునెదుట నెవఃడో యొక డప్రసిద్దుడు దన్ను 
ద్వంద్వయుద్దమున కాహ్వానించునని కవ్వడి కలలోనైనను( దలంపలేదు వాండట్టు 
పిలుచుటాతనికి రుచించినది గాదు అందుచేం దొల్త నాతండు వాని యాహ్వానమును 
నిరాదరించినాండు. కాని కర్షుండాగలేదు మాటి మాటి కధిక్షేపింప సాలౌను 
కడ కర్టును(డిట్లన్నాడు “ఓయీ! అనాహలాతులై, సభలకు బలిమిని జని 
వేడి బలుకు పాపభాగుల లోకములకు బోంగోరియే నీ విట్టుమితిమీరి 
భాషించుచున్నావు. నీవు గోరినట్ల ద్వంద్వయుద్ద మగుగాక!” కర్షుండిట్టు ధట్టించెను 
“అర్జునా! యీ రంగస్థలము సర్వసామాన్యము, వీరుడైన వానికెల్ల నిందు 
'బ్రనేశము గలదు ఈ ప్రదేశము నీ యొక్కనిదే గాదు నేను వీరుండను 
గనుక (బ్రవేళించితిని దీన నీ యాక్షేపణ యేమి? మాటలతో వృథా కాలహరణ 
మొనర్చుట మంచిది గాదు చేతనైన శరములతో భాషింపుము (ద్రోణుల కట్టెదుటనే 
నీ శిరస్సును భూమిపైం గూల్తును ” 

కర్ణుని మచ్చర మెంతవజకుం బెరిగినదో చూపుట కిది యొకయుదాహరణము 
అర్జనుండీ మూటల కుద్రిక్తుడయ్యెను అతండు ధనుర్భాణములను సవరించికొని 
ద్వంద్వయుద్ధమునకు. దయారైనాండు ఈ సన్నివేశము దుర్యోధనునకెంతయో 
కాతూహల కారణమయ్యెను పాండవుల శౌర్యము నధిక్షేపించు వాండొకండున్నాండన్న 
విషయము దుర్యోధనునః డీనాండే తెలిసికొన్నది. తనవలెనే కౌంతేయుల గాఢముగ 
ద్వేషించువ్వక్తి మజియొక్కడు గలండని తెలిసికొన్నపుడు కురురాజానకు6 గలిగిన 
యానందమునకు మేర లేకపొయినది, అతనికి. గర్లునిపై( బ్రగాఢమైన పక్షపాత 
మేర్చడెను కర్ణార్డును లిరువురును ద్వంద్వయుద్ధ్దమునకు6 దలపడినారు. ఈ 
విషయమున కొక నియమ మున్నది, ద్వంద్వయుద్ధమున బోరు వీరు లిర్వురును 
సమాన గుణశీలములు గలవారు గావలెను ఈ సంగతి కృపాచార్యులకు 


మహాభారత విమర్శనము ద్వితీయఖాగను 88 
జ్ఞాపకమునకు వచ్చెను వారు వెంటనే రాధేయు నిట్లు (బ్రశ్నించిరి, 
“తా వుద్యత మహాచాసా కృప శారద్వతో? 'బ్రవీత్‌ 
వృధాకులసమాచారై ర్షయుధ్యంతే నృపాత్మజా: 
(బా ఆది. అఆ 136) 
ఓయీ! అర్జునుడు పాండురాజునకు( దృతీయపుత్రుండు ప్రసిద్దమైన 
వంశమున నితండు జనించెను. కుంతీదేవి యితని తల్లి ఇతడు నీతో 
ద్వంద్వయుద్ధమునకు సిద్ధపడినా(డు. అర్జునుండు (ప్రసిద్ద రాజవంశోత్పన్నుండగుట 
నీకును విదితమే గదా! ద్వంద్వయుద్ద మెప్పుడును సమానస్కంధులకే జరగును 
నీ కులగోత్రములు మే మెణుగము నీ తల్లిదండ్రుల నానుధేయము లేవో 
వివరింపుము ఏ రాజవంశమున నీవు జన్మించితివో స్పష్టముగ వచింపుము. 


అటు తరువాత నీ కర్టునునితో ద్వంద్వయుద్ద మొనర్చునధికారము గలదో 
లేదో మేము నిర్ణయింతుము ” 


ఈ మాట కృపాచార్యులు సహజముగ వేసిన ప్రశ్న నాటిసామాబిక నియమ 
మిది కొని యీ పళ్ళ విషలిష్తమై కర్టుని హదయమునం గ్రుచ్చుకొనెను అతని 
మొగము సిగ్గుతో వెలవెలంబోయెను. చిన్ననాట నుండి పాండవులను నాశన 
మొనర్చుటకే కాచికొన్నవాండు దుర్యోధనుండు. ఇంతవజకొతనికిం బాండవుల 
నెదుర్చు వీర్యవంతుడు గనుపింపలేదు నేండా శక్తి రాధేయునిలో నగుపడినది, 

దుర్యోధనుని యాళలు జిగిర్చినవి. రాధేయుని థైర్యమున 
కతండబ్బురపడినాండు. అతని యఃస్రవిద్యా కౌశల్య మనన్యసామాన్య మనిపించినది 
కర్ణునండగాం గొని భీమపార్భల విక్రమములను విదళింపవలె ననుట దుర్యోధనుని 
"క్షణముననే కలిగిన యూహ దీని కేమి సేయనలెను? కర్ణుని. శాశ్ళ్వతముగ 

ంకితు నొనర్చి కొనవలెను, అట్టెననే సాండవులయెడ( దనకు( గల యసూయ 


89 మహాభారత విమర్శనము ద్వితీయభాగము 

ఫలించును కర్గ్ళుని హృదయమును లోంబజుచుకొనుటకు మార్గము ఈ తరుణమే! 
వెంటనే దుర్యోధనుండు లేచినాండు కర్గుని కులమును (బ్రళ్షించిన కృపాచార్యుల 
సమక్షమందే యాతండు రాధేయున కంగరాజ్య మొసంగదనని మాట యిచ్చెను 
దీనితో నధఃపతితుండైైన కర్షుండు మంత్రము వేసినట్లు మరుక్షణముననే క్షత్రియుండై 
భాసించెను రాధేయుండు సూతపుత్రుండని |ద్రోణకృపులకు( దెలియును అందుచే 
నీ సమయమున గర్జుని కులమును. (బ్రల్నించినచో ద్వంద్వయుద్ద మాగిపోవునని 
వారి యా! కాని, దుర్యోధనుండా భావమున కడ్డువేసెను ఇపుడు కర్టుండంగరాజు! 
అంగరాజున కర్టునునితో( బోరుట కే యాక్షేపణయు లేదు! ఇంతవజకు( 
గర్జుండెవ్వండో యెవ్వరికిని దెలియదు ఆతని జన్మమును దుర్దైవము కాటువేసెను 
అట్టే యాతని కదృష్టము గూడ హరాత్తుగ( బట్టినది తర్వాత నేమి జరగినది? వ్యాసు 


లిట్టు వర్షించిరి 
“తతస్రస్తోత్తర సటః సప్రస్వేద స్పవేపధుః 


శ్వాహలాతాశ సమీపస్టం పురోడాళ మివాధ్వరే! 
(భా ఆ ప అ 137) 


కర్షుని తండ్రి యతిరధు(డు కుమారునకు( బట్టిన యీ యదృష్టమున 
కాతని కంతయో యానందమైనది ఆతండు బిరబిర జారిపోవుచున్న యంగవ(స్తమును( 
గూడ గమనింపక రంగమంటపములోనికి వచ్చెను తండ్రిని. జూచినవెంటనే 
ధనుస్సును విడచి కర్షుండభిషేకార్టమైన శిరస్సు వంచి నమస్కరించినాండు 
కర్ణుని కేశపాశము తండ్రి (ప్రేమాశ్రువులచే మణుల దడిసెను 


అపుడు కర్షుండు సూతపుత్రుండని భీమునకు దెలిసినది భీముండిట్ల 
పహాసము జేసెను. “ఓయి సూతపుత్రా! అర్జునునిచే ఖండింపంబడుటకు నీవుదగవు 
నీ కులమునకుం దగిన పని రథములనుందోలుటయే! ధనుస్సును విడచి చెలకోల( 
గైకొమ్ము! నీ పాలిటి కొక యంగరాజ్యమా! కుక్కకు పురోడాశ మిచ్చినట్లున్నది ” 


మహాభారత విమర్శనము డ్వితీయభాగను 90 


భీముని యధిక్షేపములతో దుర్యోధనుని కోపము మితిమీరి పోయినది 
ఆతండు దనవెంట కర్గునీడ్చికొనిపోయెను రాధేయుని క్షత్రియులలో మాణిక్యముగ 
నొనర్తునని దుర్యోధనుడు పట్టువట్టినాండు. అపుడే కురురా జాతని రాజసింహాసనముపై 
గూర్చుండబెట్టి భవ్యమైన సామాజిక ప్రతిష్టను సంపాదించి యిచ్చినాండు! ఈ 
మార్పుతో? గర్జుని హృదయమున నొక విలక్షణ పరిణామ మేర్చడినది ఇందుకు 
బ్రతిఫలముగ దుర్యోధనుండేమి గోరినాండు! ఏమియును లేదు. ఆతండు గోరినది 
తన చెలిమిని మాత్రమే! కురురాజెంతటి యుపకారశాలి! ఈ భావములతో 
గర్జుండు దుర్యోధనునకు శాశ్యతముగ నంకితమైనాండు నాంటనుండి కర్లసుయోధనుల 
కభేద్యమగు మైత్రి యేర్చడినది కృష్ణుండుగూడ దానిని గదలింపలేక పోయెను 
కృష్ణార్జునుల మైత్రివలెనే కర్షదుర్యోధనుల మైత్రియు. గడవజుకు సాగినది 
కర్షుండంగరాజైన వెంటనే ద్వంద్వయుద్ధము తప్పనిసరి యయ్యెను. ద్రోణశిష్యులలో 
నిది “యౌ” నని కొందజు “కా” దని కొందజు వారంద రాయుధపాణులై 
పరస్పరము కంరము లుత్తరించికొనుటకు( దయారైనారు ఇంతలో నదృష్టవశమున 
సూర్యు(డస్తమించెను. ఇది యొకరీతిగంగర్హుని యదృష్టము! దేశముయొక్క 
దురదృష్టము! అర్జునుని కానాటికే (బ్రహ్మాస్రము దెలియును కర్షున కప్పటికది 
తెలియదు నాండు ద్వంద్వయుద్ధమే జరగినచో కర్ట్ణుండర్జునుని చేతిలో 
మరణించియుండును దానితో దుర్యోధనుని యాశ లెల్ల నస్తమించియుండెడివి 
పొండవులపై నెంత యసూయయున్నను వారి నెదుర్చుబలము లేమిచేంగురురా 
జట్టే (క్రుంగి, కృశించి, చచ్చియుండును దేశక్షోభకరమైన మహాయుద్దము 
రాకయుండెడిది కాని దైవమన్యధా తలంచెను స్యాతిశయభావముతో రాధేయున 
కర్ణునునిపై నకారణమగు మాత్సర్యము చెలరేగినది ఎట్లెననుం గిరీటిని 
వధింపవలెనని యాతని యాశ। ఈ దురాశ యాతని సద్గుణముల నన్నిటిని 
మైంగివేసెను కర్ణుడు మహాతపస్వి గొప్ప సంయమము గలవా(డు! తొందరపడక 


91 మహాభారత నిమర్శనము ద్వితీయభాగము 


యున్నచో (బ్రహ్మాప్రాది విద్యలన్నియు నాతనికి సహజముగనే సం(క్రమించియుండును. 
కాని యాతని దురాశ యొకచోట నిలుకడగ నుండనివ్వలేదు. అర్జునుని కన్న 
ముందే సమస్తవిద్యలు సాధించి, వానిని వధింపవలెనని కర్లుని తీవ్రమగు నిచ్చ! 
దీనితో నత౭డక్కడక్కడికిం బరువులు దీసెను. విద్యలు సంపాదించెను. లాభమేమి? 
అవి యన్నియు శాపదష్టములు 


శపిత విద్యాదానము 


అర్షునుడు దనకన్న నస్రవిద్యలో గొప్పవా'డు ఆతనికడ (బ్రహ్మాస్త్ర 
మున్నది. తన కది లేదు ఈ రహస్యము గర్గునకు దెలియును. ఆతండేకొాంతమున 
ద్రోణులను దరిసి (బ్రహ్మాస్తమును. బ్రయోగోపసంహారములతో( దన 
కుపదేశింపవలసినదని _ప్రార్ధించినాండు! కర్గుడంతటితోం దన సంభాషణ 
నిలిపియుండిన బాగుండెడిది కాని యర్జ్హునునిపై. దనకుగల మచ్చరమును 
రాధేయు(డు దాచికొనలేకపొయెను (బ్రహ్మాస్రము నర్థించుటలో గల కారణము 
కవ్వడిని ద్వంద్వయుద్దమున జయించుటయేనని స్పష్టముగం జెప్పీనాండు, 
కర్ణుండిట్లనెను. “మీకు శిష్యులందణు సమానులే! వారిలో నొకనిపై నెక్కువప్రేమయు, 
మతీయొకనిపై( దక్కువ (పేమయునుండరాదు. నేనుగూడ నర్జునుని వలెనే 
తమకు శిష్యుండను ద్రోణుల శిష్యులకు బ్రహ్మాస్తరహస్యము దెలియదనుటలో 
నపవాదు నాకు మాత్రమే గాదు మీకుగూడ!” 


ద్రోణులు కర్ణుని యభ్యర్థనమును సాంతముగ వినిరి. రాధేయున 
కర్ష్ణునునిపై నున్న యకారణమాత్సర్యము వారికి రుచింపలేదు పైగా వా రర్జునుని 
యశ్యత్థామకంటె నెక్కువగం (బ్రేమించుచుండిరి. అందుచే. గర్లునికి బ్రహ్మాస్తము 
నుపదేశించుట వారి కిష్టములేదు కాని యీ విషయము నెట్టు సూతపుత్రునితో 
స్పష్టముగం జెప్పుట? ఏదో యొక సాకుతో రాధేయుని యభ్యర్థనమును దద్రోణులు 
(తోసివేయందలచినారు. అందుకై వారిట్లనిరి. 


మహాఖారత వినుర్శనము ద్వితీయభాగము 92 


“బహ్మాస్తం వేత్తు మిచ్చామి సరహస్యనినర్తనం 


క్షత్రియో వా తపస్వీయో నా బ్యో విద్యాత్‌ కథంచన! 
(భా శాం ప అ 2) 


“కర్ణా! నీవు (బ్రహ్మాస్రమును( గోరుట సంతోషము! కాని యా య(స్రమును 
గ్రహించుట కొక నియమ మున్నది దానికి బ్రహ్మక్షత్రియులే యధికారులు! 
వారుగూడ సామాన్యులు సాలరు (బ్రాహ్మణుడు చరితవ్రతు(డు గావలెను. 
క్షత్రియు(డు దపస్విగావలెను నీ విందులో నెవ్వ(డును గావు, కనుక (బ్రహ్మాస్తము 
నాసంగలేను.” (ద్రోణులన్న యీ మాటతో రాధేయుని హృదయము గుతకుత 
యుడికెను తాను హీనకులు(డని గదా ద్రోణుల యాక్షేపణము! అ(స్త్రాచార్యులన్న 
యీమాటలు రాధేయుని మనస్సులో గాఢముగ గ్రుచ్చికొన్నవి, ఆచార్యుల పైనయూడ 
ద్వేష మాతని కారంభమయ్యెను నాంటనుండి సమయము వచ్చినపు డంతయుం 
గుంభజుల నాత(డెత్తిసాడిచెను అవసరము వచ్చిన జాలును. కాటువేయుచుండెను, 
ఎట్టైనను (బ్రహ్మాస్రమును సంపాదింపవలెనని కర్ణుని పూనిక! ద్రోణులు గొదనిరి, 
ద్రోణునకు విద్య నేర్చిన వరుళశురామునినుండి రాధేయుండద్దాని 
సంపాదింపందలచినాండు! జామదగ్ని మహేంద్రపర్వతమునందుండెను. కర్షుండాతని 
దర్శించినాండు! తాను హీనకులుండని భార్గవు( డెటీంగినచో న స్త్రవిద్య నుపదేశింప(డు! 
ఏమి సేయవలెను? కర్షుండసత్యమును. బలికెను. ఆతండు పరుశురామునితో 
నిట్టన్నాండు! నాది భార్గవగోత్రము! (బ్రాహ్మణు(డను ధనుర్విద్య నభ్యసించుటకై 
తమకడ కరుంగుదెంచితిని.” ఈ మాటలను. బరశురాముండు నమ్మి కర్గున 
కాశ్రయ మొసంగినాండు! నాటనుండి రాధేయుని యంతే వాసిత్వము సాగెను 
పరుశురాముని దర్శనమునకై యరుగుదెంచు ననేక బ్రహ్మవిష్ణులతో( గర్జునకు 
మైత్రి యేర్చడెను రాధేయు(డు సేవానిష్టతో గురువును సంతోషపెట్టినాండు! 


93 మహాభారత విమర్శనము ద్యితీయభాగము 


ఆస్తవిద్యోపదేశము  సాగుచుండెను ఇంతలో ఘోరమైన దురదృష్ట మొకటి 
సూతపుత్రుని వెక్కిరించినది. భారతమున నా ఘట్ట మిట్లు వర్ణింపబడినది. 


“ప కదాచి తృముద్రాంతే విచర న్నాశ్రమాంతికే 


రామ మభ్యగమ ద్భీత స్తదేన నునసా స్మరన్‌ 
(భా శాంతి, అ 2) 

“కర్ణుడు సము(ద్రతీరమున నొకనాండు ధనుర్విద్య నభ్యసంచుచుండెను. 
సమీపముననే యొక మునియా(శ్రమ ముండెను, ఆయాశ్రమమున బ్రహ్మణ్ము(డైన 
(బ్రహ్మవాది యొకం డుండెను కర్ణుండజ్ఞానవశమున నతని హోమధేనువును 
వధించినాండు! రాధేయుండీయకార్యమున కెంతయో దురపిల్లి యా (బ్రహ్మవాదిని 
దరిసి, యిట్లు విన్నవించెను. స్వామీ! ఈ దోష మబుద్దిపూర్వకముగ జరిగినది. 
నా శరప్రయోగముచే దమ హోమధేనువు మరణించినది ఈ దోషమునకు 
నన్ను మీరు మన్నింపవలెను.” 


ఈ బ్రాహ్మణుండగ్నిహోత్రునివలె మండెను ఆతండన్నాడు? “మద 
మత్తుండనై కన్నుగానక నా ధేనువును సంహరించితివి, దీనికి. దగినఫలము 
నీవు తప్పకంబొందెదవు. నీ నొకానొక వీరుని మనస్సున నుంచికొని, వానిని 
జయించుటకై రేపగలు బాధపడుచున్నావు. వానితో నీకు భయంకరయుద్దము 
సంఘటిల్లినపుడు, నీ రథచక్రము భూమిలో, (గ్రుంగిపోవును లెమ్ము! ఇదే నీ 
కార్యమునకు. దగినఫలము అపు(డు శత్రువు నీ తలను ఖండించును, నీవు 
(బ్రమత్తు(డవై నా హోనుధేనువును ఖండించితివి (ప్రమత్తు(డవైన నీ శిరమును 
శత్రువు దజంగుగాక!” కర్గుడా ద్విబా నెంతయో ప్రార్థించెను. రత్నములను, 
గోవులను, భూమిని వినిమయముగా నిత్తుననెను. కాని విప్రుడు శాంతింపలేదు. 


మహాభారత వినుర్శనము ద్వితీయభాగము 94 


తా నాడిన మాటకుం దిరుగులే దన్నాండు (బ్రాహ్మణుడు ఇంక గర్జుండేమి 
సేయును? చిన్నవోయిన మొగముతో దన గురువును సమీపించెను జరిగిన 
సంఘటనమును గురువునకు శిష్యుండు విన్నవింపలేదు తన రహస్యమంతయు 
నీసాకుతో బయటపడునేమోయని యతని భయము! ఈ మౌన మొకరీతిగంగర్జుని 
కపకారిక మయ్యెను బయటయడి తన దోషమును. బరశురామునకు 
విన్నవించియున్నచో నాతండేదైన శాపవిముక్తిమార్గ మాలోచించి యుండు నేమో! 
వృథాభయముతో నాయనకాశమును గూడ రాధేయు(డు జారవిడచికొన్నాడు. 
ఇంతకు నాతని దురదృష్ట మది!! 


కర్షునకుం బరశురామునిపై నెంతయో (ప్రేమ! ఆతని వినయ 
మనన్యసామాన్యము! ఇంద్రియ జయము, మనోనిగ్రహము, సేవ యీ గుణము 
లన్నియు. బరుశురాముని దృష్టి నాకర్షించినవి. గురువు గర్జునిపై నమితముగC 
(బ్రసన్నుండైనాండు. శిష్యునకు. (బ్రయోగోపంహారములతో బ్రహ్మాస్తము 
నుపదేళశించినాండు వెంటనే గురువునుండి యనుమతి! గైకొని రాధేయుండు 
హస్తినావతిం జేరి యున్నచో బాగుండెడిదేమో! కాని యతండట్టానర్చలేదు. గురుసేవ 
లొనర్భుచుం గొన్ని దినము లచటనే యున్నాడు. విద్యలను స్వీకరించుటలో. 
గర్గుని సంకల్పము హీనమైనది దానికి దగిన (ప్రతిఫలము జరుగవలదా? 
తరువాత గొన్ని దినముల కే యలర్కకీట వృత్తాంతము సంఘటిల్లినది. ఈ 
సన్నివేశమున రాధేయుండనుపమానమైన యోర్మినే ప్రదర్శించెను ఆదియే యతని 
కపకారకమైనది. పరుశురాముండు నిద్రలేచి రాధేయు నిట్టు (బ్రశ్నించినాండు 


“అతిధుఃఖ మిదం మూఢ! నజాతు బ్రాహ్మణ స్పహీత్‌ 


ఏవ ముక్తస్స రామేణ న్యాయే నోపజగానుహ! 
(భా శాంతి, ౨) 


95 మహాభారత విమర్శనము ద్వితీయభఖాగము 


“సత్యమును దాపక పలుకుము ('బ్రాహ్మణుండింత బాధనెన్నండును 
సహింపలేండు. క్షత్రియునకే యిట్టి సహనశీలత సాధ్యము! నీ వెవ్వ(డవో వచింపుము.” 
కర్షుండు శాపభయమున గజగజ వణకినాండు! అతండిట్లన్నాడు. “భార్గవా! 
నేను బ్రహ్మక్షత్రాంతరమున జనించిన సూతుండను నా తల్లి రాధ! అందుచే 
రాధేయుండ నైతిని. నా పేరు గర్జుండు. అ(స్త్రవిద్యలయందలి చాపల్యముచే( 
బొంకాడితిని. నన్ను క్షమింపుము. వేదవిద్యాప్రదుండైన గురువు తండ్రివంటివాండు! 
ఇది వేదనియమము! అందుచే మిమ్ము. దండ్రిగ భావించి నాది భార్గవగోత్ర 
మంటిని ఈ దొసంగును మన్నింపుము.” 


పరుశురాముడు కోపోద్రిక్తుడయ్యెను తన పాదములపై: బడి 
హీనముగ వేడికొనుచున్న గర్భుని జూచి భార్గవుడు “ఓయీ! ఆస్రలోభముచే 
నసత్యమును( బలికితివి విధ్యయందలి నిష్ట కోరందగిన దైనను నీ ననుసరించిన 
మార్గము మాత్రము దోషరూషితము నీ వధకాలమునందు నీకు (బ్రహ్మ(స్రము 
భాసింపకపోవుగాక!' యని శాసమొసలెను పరుశురామునికిం గర్జునిపై 
(పీమాతిశయమంటిమి అతనికి గర్గునిపై జాలి కలిగినది పరుశురాము(డు 
శాపమునిట్టు సవరించెను “కర్ణా! ఎట్లెనను నీవు నా శిష్యుడవు నీ 
మరణకాలమున దక్క తక్కినవేళల నబ్రాహ్మణుండవైనను నీకు (బ్రహ్మాస్తము 
పనిసేయును. నీతో సమానమైన వీరుడు భూమండలమున లేకపోవునుగాక! 
విక్రమార్జితమైన నీ కీర్తి మూండు లోకములందును వ్యాపించును కాని 
నీవిక నొక క్షణమైనను నిలువరాదు! నీవంటి యసత్యవాదికి, కపటవృత్తికి 
నా కడ చోటు లేదు.” 


కర్ణునకు భయంకరములైన రెండు శాపములు సంఘటిల్లినవి 
చింతాశకలితుడై యాతడు హస్తినావతి కరుదెంచినాండు దుర్యోధనునకు 
శాపవృత్తము దెలియదు కర్ణునకు జామదగ్ని యను(గ్రహమబ్బినదని యాత 
డుస్ఫాంగెను (బ్రహ్మాప్రోపదేశమైనదని మిన్నంటెను ఇక రాధేయుం డర్జునుని 


మహాఖారత వినుర్శనము ద్వితీయభఖాగము 96 


జయించుటలో నసాధ్య మేమున్నది? పాండవుల విక్రమము మంటంగలసినట్లే! 
ఈ భావములతో దుర్యోధనునకు రాధేయునిపై యుత్కటమైన భక్తి గుదిరినది. 


కర్ణుడు కష్టపడి విద్యలు సంపొదించెను. కాని లాభమేది? వానిని 
సంపాదించుటలో వాని యుద్దేశము పవిత్రమైనది గాదు. విద్యయందలి (ప్రేమచే 
నాత(డు గురుసేవ యొనర్భలేదు అందుచే నాతని యుద్దేశ్యము సాత్వికము 
గాకపోయెను శుద్దక్తీర్తి సద్దర్మసంరక్షణము మొదలైన రాజసిక (ప్రవృత్తులచే( 
ట్రేరితుడై గురువు నాశ్రయింపలేదు కాన నతని తలయు రాజసముగూండ 
గాకపోయెను నటి కర్ణుడు విద్యల నభ్యసించుటలోం గల కారణము? 
మాత్సర్యము అకారణద్వేషము! అర్జునుని నాశన మొనర్భవలెనను భయంకరమైన 
తలంపు, ఇవన్నియు దామసికగుణములే! వీని ఫల మేమైనది? అతని 
విద్యలన్నియుశాపదష్టము లయ్యెను తానునేర్చిన విద్య సమయమునకు( దనకే 
యుపయోగపడకపోయెను అర్జునుని కంటె(దా నధికజ్ఞానసంపన్నుండు గావలెనను 
సాత్వికస్పర్ధ రాధేయునకు లేదు. అట్లయినచో నర్జునుని కంటె నతడు 
శీలవంతు(డు గావలసియుండెను కర్ణుని వేధించిన తలం పొక్కటియే! “కిరీటిని 
నాశన మొనర్పవలెను ” ఈ భావమే యాతని మహాస్తజ్ఞతకు( గారణమైనది 
అర్జునునిసై నీ స్పర్థ లేకున్నచో గర్జున కిన్ని బాధలు పడవలసిన యవసరము 
లేకుండెడిది ద్రోణులే యాతనికి (బ్రహ్మాస్త్ర మొసంగియుందురు. విద్యలు గూడ 
శాపదళితములు గాకుండెడివి ధృష్టద్యుమ్నుడు ద్రోణశిష్యు(డే! తన మృత్యు 
వారూపమున జనించెనని గుంభజానకు( దెలియును తెలిసియు నాచార్యుండాతనికి 
ధనుర్విద్యారహస్యము లుసదేశించెను 'ద్రోణులచిత్తమంత యుదాత్తమైనది కాని 
కర్ణుని పేరాస యతని నటనుండనివ్వలేదు, అర్జునునిపై రాధేయునకు: గల 
వృధా ద్వేషమే ద్రోణుల మనస్సును గలచినది కపటాచరణముతో సూతపుత్రు(డు 
మహా(స్తములను సంపాదించెను కాపట్యమునకు ఫలముగ నాతని జ్ఞానమంతయు 


97 మహాఖారత విమర్శనము ద్వితీయభాగము 


వ్యర్థమయ్యెను. కాని తాను గొప్పవాండను స్వాతిశయము మాత్రము పెరిగెను, 
దాని కహంకారము దోడయ్యెను అగ్నికి వాయువు దోడుపడినట్లు! 


కర్ణుండు దుర్యోధనుని పక్షము నెందుకు( జేరెను? 


రాధేయుండు దుర్యోధనుని పక్షము నవలంబించుటలో( గృతజ్ఞతాభావ 
మొక్కటియే కారణముగాదు. అందులో గొంతరాజనీతియు గలదు. కర్గుండు 
స్వాతిశయ మెక్కువగా గల పురుషుడని యింతకుముందే తెల్పితిమి 
పొండవులవైపు దాను సేరినచో' దన స్వాతిశయము నిలువదు కౌరవుల కడ 
సర్వము దానే! దుర్యోధనుడు రాజనుట పేరునకు మాత్రమే! ప్రతి కార్యమును 
రాధేయుని సమ్మతిలేనిది జరుగుటకు వీలేలేదు కురురాజ్యమునకు( (బ్రధాన 
సూత్రధారి నసూతపుత్రుడు పాండవులపైం గసి దీర్చికొనుటకుం దనకు 
బ్రధానోపాయము  గర్గుడగుటచే సుయోధను(డతని నన్నివిధముల 
ననుసరించుచుండెను పాండవపక్షము నవలంబించినచో నీ పెద్దతికము దక్కదు, 
పరాక్రమమునను, గార్యదక్షతలోను పాండవులు దనకంటెం దీసిపోరు. ఒక మాత్ర 
యెక్కువయే! మతి యన్ని విధముల దనమాటను మన్నింపవలసిన యగత్యము 
వారి కేమి? 


అర్జునుడు దనకన్నను గ్రేష్టుడైన ధనుర్దరుండు. భీము(డభిమాని అతని 
మనోవృత్తి యత్యంతము తీవ్రయి! ఎవరి గర్వమునుంగూడ బవనసూను(డు 
మన్నింప(డు! ఇంకం దన ప్వాతిశయము దక్కుమార్గమేది? పాండవులను గౌరవించి 
యనుసరించు వీరు లెందతో యుండిరి. కర్ణుడు పొండవులవైపు జేరినచో 
వారిలో దానొక్క(డుగ నుండవలసినదే గాని, “సర్వము. దానే” యను 
ప్రతిష్టదక్కుటకు వీలే లేదు. కౌరవులపక్షమున నన్ననో తానే సర్వము. పాండవులలో. 
గృష్ణున కెంత పలుకుబడియో ధార్తరాష్టులలో దన కంత! కనుకం గరుడు 


మహాభారత విమర్శనము ద్వితీయభాగము 95 


దుర్యోధమని పక్ష మవలంబించుటలో. గేవల కృతజ్ఞతా భావమేగాక దన 
స్వాతిశయము నిలుపుకొనుటయు నొకటి! కాంతేయులపక్షమున నున్నను దన 
పెద్దతీకము నిలువవలెనన్నచో దాని కొక్కటే మార్గము! ఆతండు దమ కగ్రజాండని 
పాండవులకు దెలియవలెను కాని దుర్దైవ వశమున నీ విషయ మిరుపక్షములకు( 
దెలియదు ఇక దెలుపవలసిన వారెవ్వరు? పాండవులకు దల్లియైన కుంతీదేవియే! 
ఆమె యీవిషయమున మౌనము వహించెను దానికి. గారణము లనేకములు 
కనుక పొండవులది ధర్మమను భావమొక్కొక్కసారి యెడదలో భాసించినను, 
దానిని. గాలందన్ని కర్టుడాత్మ(ప్రతిష్టకై దుర్యోధనునివైపు( జేరినాడు ఇది యాతని 
కనివార్యము సుయోధనుని గొప్పతనము వర్టిల్లుట కెన్ని పనులు గావలెనో 
యన్నియు. గర్జుండొనర్చెను. కురురాజు ప్రతిష్ట పెరుగుకొలదియు దన పలుకుంబడి 
హెచ్చెను. అందుకై సర్వదా తన యెడలం గురురాజా ప్రసన్నుండుగ నుండునట్లు 
కర్ణుండొనర్చెడివాండు. దుర్యోధనుని సామర్థ్యము, (ప్రభావము నాత(డభివృద్ది 
నందించెను తన (ప్రాణము లొడ్డియెనను నీడవలె దుర్యోధనుననుసరించుటకు 
వెనుదీయలేదు. తన యున్నతి దుర్యోధనునితో. బెనగొన్నట్టు కర్షుని యెదుట 
స్పష్టముగ భాసించుచుండెడిది ఆ స్వార్థమును సాధించికొనుటకై యుదారమనస్కు (డైన 
రాధేయు(డు నీచులతోం గూడి నీచముగం (బ్రవర్తించుటకు జంకలేదు. దీనికి 
(బ్రథమోదాహరణము ద్యూతప్రసంగమున జరగిన దురాచారము! ఇది యక్షమ్యమైనది 
యుక్తాయుక్తజ్ఞానము గల కర్షుండు గూడ నీ ప్రసంగమున దుర్యోధనునివైటు 
జేరెను. ధర్మాధర్మ విచారమునే యాత(డు మజచెను లేకున్నచో మహాసతియైన 
ద్రౌపది వ(స్తముల నొలుచుట వంటి పని కౌరవుల నిండు సభలో జరుగవచ్చునా? 
దీనికి గర్జు డంగీకరింపవచ్చునా? పాండవుల కింతకంటె* జేయవలసిన 
భయంకరాపకార మేమున్నది? (ద్రౌపది సొమాన్యురాలు గాదు ఆమె యొక 
మహాసా(మాజ్ఞి! రాజసూయయాగ సందర్భమున సార్వభౌమ సింహాసనము 


99 మహాభారత నినుర్భనము ద్వితీయభాగము 


నధిస్టించినది పూర్ణావతారుండైన కృష్ణుండు గూడ నామె దన చెల్లెలని చెప్పికొని 
మురిసిపోవుచుండెను. ఆమె యగ్ని సంభవ! మహాపతివ్రత! అట్ట్‌ యామె నొక 
నిర్ణీవవస్తువును వలె యుధిస్టిరు6డొడ్డి యోడెను ఛలద్యూత నిష్టాతు(డైన శకుని 
ద్రౌపదిని గెల్చికొన్నాడు దీనితో మదాంధుండైన దుర్యోధనునకు టెక్కలు 
మొలచినవి కౌరవ కులకీర్తి పతాకయెన (ద్రౌపది నాతండు 'దాసి' యని పిలచెను 
ఆమెను నిండు సభలోనికి గొని రావలసినదిగ నాజ్ఞాపించెను ధర్మజుండు 
ద్రౌనది నోడెనను మాట విన్నంతనే విదురు(డచేతనుండైనాడు. భీష్మ ద్రోణులు 
గంపించిరి సభయంతయు ధిక్కారనాదము లొనర్భినది కాని కర్గుడు 
మాత్రమానందితుండయ్యెను 


“జహర్ష కర్గో౭తిభ్భశం సహదుశ్శాసనాదిభిః 


0 


ఇతరేషాంతు సభ్యానాం ్యలేతే భ్యంప్రాప తజ్జలం 
(భా స, ప అ 65) 


ద్రౌపదిని సభలోని కీడ్చికొని రమ్మన్న సుయోధనుని యాజ్ఞ విని 
కర్ణునకు మహానందమైనది (ద్రౌపదీ స్వయంవరమున( గర్భున కవమానమయ్యెను 
ఆ బాధ యాతని యనస్సునుండి మజణగిపోలేదు నేటికి. బాంచాల రాజపుత్రికి6 
దగిన (ప్రతీకారము జరగినదని సంతోషపడినాండు పాంచాలి యపుడు రజస్వల 
ఏకవస్త! ఆ రాజరమణిని దుళ్ళాసను(డు కేశముల బట్టికొని బలవంతముగ 
నీడ్చితెచ్చెను కౌరవ వంశములోని పెద్దలందణు సిగ్గుతో దలలు వంచికొన్నారు 
ఆ యకార్యమును ధిక్కరించు ధైర్య మెవ్వరికిని లేకపోయినది ఆ నిండుసభలో 
నట్టి ధైర్యసంపన్నుండైన మహాపురుషుండొకండే యొకండుండెను. ఆతండు వికర్ణుండు 
వికర్ణుడు నిజముగ మహాపురుషుండు రాగ లోభాంధముగాని బుద్ధితో నాలోచించి 
ద్రౌపదికి జరగిన యవమాన మమానుషమని యాతడు దీర్మానించికొన్నాండు! 
అంతమాత్రమే. గాదు, లేచి తన యసహ్యమును బాహాటముగనే తెలిపెను 


మహాభారత విమర్శనము ద్వితీయభఖాగము 100 


వికర్ణుడు దుర్యోధనునకు. దమ్ముండే! వికర్షు. డొనర్భిన యాక్షేపణకు బదు 
లొసంగినవాండు. రాధేయు(డు కర్ణుని హృదయమున నెంత నీచత్వమున్నదో 
యీ యుత్తరమే దెల్పును. అది యిది. 

“దృశ్యంతేనై వికళ్లేహ వైకృతాని బహూన్యపి 


పాండవానాం చ వాసాంసి ద్రౌపద్యా శ్చ వ్యుపాహర!” 
(భా స ప. అ 67) 


“ఓయి వికర్ణా! నీవు మూర్జుఃడవు ! ఏ యరణియం దగి పుట్టునో 
యా యగ్ని యాయరణినే దహించునటు నీవు ధార్త రాష్రులయందే పుట్టి 
వారికే సంతాపమును( గలుగ జేయుచున్నావు ఇక్కడం జేరిన పెద్దలందణు 
నీకంటె ధర్మవిదులే! వారెల్లరు పాండవులు ధర్మముగనే జయింపంబడిరని 
తలచుచున్నారు (ద్రౌపది “దాసి మైనదనియే వారి నిర్ణయము! అందుకే 
ధర్మసందేహమును దీర్పవలసినదని పాంచాలి”యాచించినను వారెవ్వరు గూడ 
నామెకు బదులివ్వలేదు నీవు మాత్ర మేదో ధర్మవిదునివలె మాటాడుచున్నావు. 
కనులు దెరువని బాలుండవై (ప్రజ్ఞావాదముల+ బల్క(ంబూనుకొన్నావు ఇటం జేరిన 
వారందలు నీకన్న గొప్పవారే! నీవంటి మూర్చున కిట స్థానము లేదు జూదమునందు 
ధర్మజుండు తన సర్వస్వ మోడినాండు మణి ద్రౌపదిని. గూడ నోడినట్లే గదా! 
నిండు సభలో ధర్మజుండు ద్రౌపదిని. బణముగా నొడ్డి జూాదమాడెను పణముగా 
నొడ్డుచున్నానని స్పష్టముగా జెప్పెను ఆ మాటకు! దక్కిన తమ్ములందటు 
సమ్మతించిరి. ఇంక నిది దాసి యెట్టు గాక పోయినది రజస్వలయై యేకవ(స్తయైన 
స్త్రీని సభలోనికి. గొనివచ్చుట న్యాయమందువా? మూర్భా! దాని కుత్తరమును 
వినుము! దేవతలు ధర్మశాప్రానుసారము ఒక్క స్త్రీ కొక్క మగండే యని 
నిర్ణయించిరి. ఆ నియమమునకు విరుద్దముగం బాంచాలి యేవురగట్టికొన్నది 
అనేక పురుషులకు లోబడి వర్తించునది కులస్త్రీ యగునా? దానిని సార్వి 


101 మహాభారత విమర్శనము ద్వితియుఖ ..ము 

యనవచ్చునా? ధర్మశాస్త్రము ననుసరించి యది బంధకి, ఆనగా వేశ్య! అట్టిదాని 
విషయమున నేక వస్త్రయను విచారమే లేదు వివస్త్రగనైనను దానిని సభలోనికిం 
గొని రావచ్చును దుళ్ళాసనా! ఈ వికర్ణుండేమియు. దెలియక తెలిసిన వానివలె 
భాఎంచుచున్నాండు. వీడు మహామూర్భుండు వీని మాటలు వినకుము అందట 
యెదుట బంధకియైన (ద్రౌపది వస్త్రము లొలిచి దానిని వివస్త్రను గావింపుము. 
పాండవుల వస్త్రములు గూడ లాగికొమ్ము! నగ్నులైన వారి స్వరూపమును సభలోనున్న 
వారందరు కన్నులపండువుగ( గనుగొందురుగాక!” 


రథచక్రములు భూమిలో( గ్రుంగినవి. కర్షుండసహాయుండైనాండు 
అపుడర్జ్హునుండు రాధేయుని శిరస్సును ఖండించెను ఈ సన్నివేశము మనకు 
సూతపుత్రునిపై యనుకంప గల్లుట సహజమే! కాని యట్టివారు [ద్రౌపదీ 
వస్రాపహరణ సందర్భమున గర్జుండు బ్రదర్శించిన యాసురికవృత్తిని మఆచిపోరాదని 
నా మనవి, ఆత(డు దుళ్ళాసనునితో నన్నమాట లెంత పాశవికములైనవో చదివితిమి 
గదా! కులసతియైన స్త్రీకి మానము (ప్రధానాలంకారము ఆమె మానమును( 
(బ్రత్యక్షముగ గాని పరోక్షముగ గాని భంగపణుప(జాచువా(డు మహాదోషి! వాండు 
కఠినళిక్షార్హుండని యార్యనీతి శాస్త్రజ్ఞుల యభిప్రాయము! కర్టునిప్టై సానుభూతిని 
జూపించుసహృదయుం డెవ్వ(డు గాని రజస్వలయై యేకవస్త్రయగు మహాసా(మ్రాజ్ఞిని 
దుశ్తాసనుండు వెంట్రుకలు వట్టి యీడ్చికొని వచ్చిన తరుణమున వాడు 
ట్రవర్తించిన తెజంగునొక్కమారు జ్ఞాపకమునకు వచ్చినంతనే మనకు రాధేయునిపై 
గలిగిన జాలియంతయు ధూమమువలె నెగిరి పోవును ద్రౌపదిని నగ్నగా నొనర్చుట 
కాజ్ఞాపించినవాండు. గర్జుండే! దుర్యోధను(డు గాండు! కర్ణుని స్వాతిశయము, 
యహంకారము, స్వార్థము, మాత్సర్యము నీచత్వమున నెంతటి పరాకాష్ట 
నందికొన్నవో మనమిప్పుడు యూహించికొనవచ్చును ఈ సన్నివేశమున( 
గర్జుండధమాధముండుగ6 బ్రవర్తించెను స్వయంవరమున వాని కవమానమయ్యెను 


మహాభారత విమర్శనము ద్వితీయభాగము 102 


నాటినుండి రాధేయు(డు బాంచాలిపై( బగదీర్చికొనుటకు గాంచియే యున్నాండు. 
ఇప్పుడు వాండు ప్రదర్శించిన నైచ్యమున కంతటికిని మూలకారణ మా యవమానమే! 
ఇంతలో దైవికముగనొక చమత్కారముచే (ద్రౌపది రక్షిరపంబడెను. తరువాత( 
గూడ గర్జుండు దన యాసురికభావమును వదలలేదు. “ఈ దాసి నింటి 
కీడ్చికొని” పొమ్మని దుళ్ళాసనునితోం బల్కెను దుళ్ళాసనుండప్పుడు గూడ 
మానినవాండు గాడు! మరల నామెవస్త్రములను లాగుటకై వాండు సన్నద్దుడయ్యెను 
ఇంతవర కోర్చికొని యున్నభీమునకు రోషము నాపికొను టసాధ్యమైనది ఆతడు 
లేచి భయంకరమైన ప్రతిజ్ఞ లొనర్చెను వానిని విన్నతరువాత గూడ రాధేయుండు 
చలింపలేదు వాండు ద్రౌపదితో నన్నాండు “లోకమున మువ్వురు బరతంధత్రులు! 
ఒకండు దాసుడు మరియొకడు బుత్రడు మూడవది స్తీ ద్రౌపదీ ! 
నీ మగలు కౌరవులకు గులాములైరి నీ పై వారి కెట్టి యదికారమును లేదు 
అందుచేత నీ విపుడు స్వతంత్రులైన కౌరవులకు దాసివైతివి అనగా ధార్తరాష్టుల 
కెల్లరకు భోగ్యవస్తు వన్నమాట! నీ కైదుగురు మగలుండిరి అట్టి బంధకియెన 
నీకు నేడు ధార్తరాష్ట్రలు నూయిమందియు మగలై నీ యుపభోగేచ్చను 
బూర్లమొనర్తురు. షండులును, బరాజితులు నైన నీ మగలు నిన్నెట్టు రక్షింపగలరు? 
పాంచాల రాజపుత్రికలైన దన భార్యను ధర్మరాజా దాసిగా యొనర్చెను దీనితో 
వాని పొరుషము వమ్మయినది జన్మసార్ధక్యము గూడ వీసరవోయినది.” 


కర్గుండీ మాటలన్న తరువాత నున్మత్తుండైన దుర్యోధనుండు నిండుసభలో? 
బెద్దలయెదుట దన యెడమతొడను జూపి, (ద్రౌపదికి సైగంజేసినాండు వాండిట్టు 
జేయుటయు గర్జుని (ప్రేరణమే! ఈ కోలాహలము గాంచి ధృతరాష్టుండు 
భయపడెను సభాంగణమే రణాంగణ మగునేమోయని వాని భయము ఆతండు 
పాండవులను దాస్యము నుండి విముక్తమొనర్చెను, కర్షుండపు డిట్టు హాస్యమొనర్చి 
నాడు “ఇంతవజకును మనము రూపవతులైన (స్ర్తీల కీర్తినే బుష్కలముగ 


103 మహాభారత విమర్శనము ద్వితీయభాగన ౩ 


వింటిమి. కాని (ద్రౌపదివంటి (క్రియాశాలినిని గురించి వినలేదు. పొండవులును 


ధార్తర్యాష్టులును నొకరు నొకరు దున్నుకొన సిద్ధమైనపుడు, ద్రౌపదివంటి యాడుది 
శాంతిని |బ్రతిష్టించినది కల్గోలితమైన నము(ద్రమునందు మునిగిపోవుచున్న 
కౌంతేయులను భార్యయైన (ద్రౌపది యొక నావయై రక్షించినది 


దుర్యోధనుని తోడి సఖ్యమైనదే మొదలు రాధేయుండు దన ఘనత 
యాతని కర్ణమగుటకై ఎంతయె యాతురతం బడెను ఆతండు గడకు 
సుయోధనుని హృదయమును దనకుం గైవసమొనర్చికొనెను అప్పటి నుండియు 
ఆంతవణుకు గౌరనపా(త్రులుగ నుండిన భీష్మ (ద్రోణాదుల నాతడు సమయము 
దొరికినపుడంతయు నెదిరించుచునే యుండెను రాధేయుండు వారి పెద్దజికము 
నేమాత్రము మన్నింపలేదు. దుర్యోధనుడు గూడం దన మనస్సులో నెంత 
యయిష్టమున్నను వారిని బాహాటముగ నెదిరించుటకు జంకెడివాండు కర్షున 
కిది సున్న సుయోధను( డనుటకు భయపడుచున్న మాటలన్నియు గర్భుడు 
భీష్మద్రోణాదుల ననెను. నిండు సభలో వారిని గూర్చి కర్గుఃడాడిన ప్రల్లదములకు 
లెక్కలేదు. “దుర్యోధనా! భీష్ముండు నీకు పితామహు(డు గావచ్చును ద్రోణు(డు 
మనకు ధనురాచార్యుండే ! కాని రాచరికమునకు సంబంధించి నంతవణకు 
వారు నీ మంత్రులు నీ హితచింతకులుగ నిరంతరము. బని సేయవలసినవారు 
కాని వా రాపని యొనర్చక కర్తవ్యవిముఖులైరి ” ఇట్టివే కర్గుని వాగ్విలాసములు! 
ఈ రీతి మంత్రుల యధికారమును గ్రమ(గ్రమముగ నదలించుచు వచ్చిన 
రాధేయుండు కడకు వారి యధికారము గూడ దానే హస్తగత మొనర్చికొన్నాండు 
ఈ ప్రయత్నమున నాత(డెంతయో జాగ్రత్తగ మెలలెను మాటిమాటికి దుర్యోధనుని 
హృదయము గూడ నాతండు బరీక్షించుచునే యుండెను ద్రౌపదీ వివాహానంతరము 
పాండవులతో యాదవ పాంచాలురు జేరిరి దానితో వారి కంతముందు 
కంటె కొంచెము బలము సేకూరినది యాదవులు జేరుటకు ముందే పాండవులను 


మహాభారత విమర్శనము ద్వితీయభాగము 104 


మట్టువెట్టవలెనను ధోరణి ధార్తరాష్ట్రలలో నుండెను. మిత్రసంపత్తి లేనివారిని 
జయించుట సులభము గదా! ఒకసారి ఈ విషయమై కౌరవుల సభలో 
జర్భ జరగుచుండినది. భీష్మద్రోణు లీ వర్తనమును వ్యతిరేకించిరి. వారు 
సుయోధనునకు హితము నుపదేశించినారు కర్షునకీ మాటలు రుచింపలేదు 
అతడు వారి నెదిరించినాఃడు కర్ణుండెన్నియో దుర్చాషలాడేను భీష్మద్రోణులు 
సుయోధనునకు సేవకమాత్రులే యనియు నాతని యాజ్ఞానిర్వహణమే వారికి 
విధియనియు సూతపుత్రుండు నొక్కి పలికెను. ఈ మాటలు సుయోధనుని 
హృదయముపై6 గొంతపనిం జేసినవి. భీష్మద్రోణు లన్నచో నంతకు ముందాతని 
కున్న యళుకు, నాటినుండి కొంత కొంత సడలిపో( జొచ్చినది. కర్ణుని 
మాట లీ క్రిందివి. 


“మోజితా నర్ధమానాభ్యాం సర్వకార్యే స్యనంతరౌ 
దుష్టానాం చైన బోద్ధవ్య నుదుష్టానాం చ భాషితం” 
(భా ఆ ప అ 204) 


“పరస్పరేణ భేదళ్చ నాధాతుం తేషు శక్యతే 


రాజ్యార్ధే పాండవేయానాం పొంచాల్య సదనంప్రతి 
(భా ఆ ప అ 202) 
“రాజుసేవకు లెప్పుడును యజమానునకు హితము గోరవలెను. రాజ్యశక్తిని 
నిష్కంటక మొనర్చుటయు నరాధిపుని మర్యాదను హెచ్చించుటయు ముఖ్యముగ 


సేనకు లొనర్స(దగిన హితము దుర్యోధనా! నీ వంటి దురదృష్టవంతుండైన 
రాజును మున్నెన్నడు నేను జాడలేదు భీష్మద్రోణులను వృద్దు లగునంతవజకు 


105 మహాభారత విమర్శనము ద్వితీయభఖాగము 


నీవు పోషించితివి వారి ధనమానములు నీ వొసంగినవే! కాని లాభమేమి? 
వారి యెడల నీ యుపకారములన్నియు వ్యర్థమైనవి హిత మొనర్చుటకు బదులు 
వారు నీ కహితము లొనర్పం బూనుకొనిరి భీష్మాదుల మన స్ఫెప్పుడును 
కౌంతేయులసై( బడి కొట్టుకొనుచుండును సత్యము విచారించినచో కౌంతయుల 
జయించుటకు నీ పరాక్రమమే జాలును, వీరిపై యాధారపడవలసిన యక్కజయే 
లేదు. ఈ పెద్దల మనుకొను వారందటును బరమ కృతఘ్నులు నీ శత్రుపక్షము 
వారు.” 


“పాండవులయందు భేదోపాయము (బ్రయోగించుటకు వీలు లేదు వారెల్ల 
రాక భార్యయందు సక్తులు అందుచే వారి మైత్రి దృఢమూలము! పాంచాలునకు 
ధనముపై నాశలేదు అతండార్యవర్తనుండు ఏ యాశంజూపినను వారల నాతండు 
వదలి రాండు! పైగా ద్రుపదుండు వారికి. గన్య నొసంగి మామ యైనాండు 
ఇంక వారీ నాతండు వదలి వచ్చునా? కాని [ద్రుపద రాజునకు గూడ మనము 
భయపడవలసిన యగత్యము లేదు. అతండు మనవి(క్రమము నెదుర్చలేండు 
కాని ప్రధానకీలక మొక్కటి గలదు. యాదవులు వారికి బంధువులు వారు 
బలవంతులు. కృష్ణుండు మహారాజనీతివిచక్షణుండు కనుక యాదవులు బాండవులతోం 
జేరకముందే మనము వారిని నాశన మొనర్చవలెను ఈ పని హరాత్తుగ 
జరగవలెను పాండవులు నిర్దితులైన తరువాత ఆ విషయము గృష్టునకుం 
దెలిసినను మనకు బాధలేదు సాండవులే లేనప్పు డాతండింకెవరికి సాయయొనర్చుట? 
కనుక యెట్టు జూచినను కౌంతేయబలము దృఢమూలము గాకముందే వారిని 
బట్టి పాలార్చుట మంచిదని నా యభిప్రాయము ఇదియే మనకు శ్రేయస్కరము." 


క్రిష్ణ సమయములం దంతయు ధృతరాష్ట్రం డెణిగిన దొక్కటే 
యుపఫాయము. చెవిటివాడుగ నటించును కర్ణుడు భీష్మద్రోణ విదురాదులను 
బరిహాసమొనర్చుచునే పోయెను దీనితో? గౌరవసభలో సచివసంస్థ యొక్క 


మహాభారత విమర్శనము ద్వితీయఖాగము 106 


పలుకుబడి (క్రమ(క్రమముగ సన్నగిల్లైను. రాధేయు. డింతటితో నాగలేదు. ఆతండు 
ధిగ్విజయములొనర్చిను, దుర్యోధనున కాతనిపై నమితగౌరవ మేర్చడెను. తన 
యాజ్ఞ తరువాత పలుకుబడి గల మాట కౌరవసభలో6 గర్జునిదే! ఈ రీతిగ 
భీష్మాదులకు రాధేయుండు గొతుకరాని కొయ్యగం దయారైనా(డు దుర్యోధనునకు( 
గూడ నప్పుడప్పుడు రాధేయుని సాయము గావలసి వచ్చినది. వానికి రహస్యముగ 
భీష్మాదులసైద్వేషము కాని వారిని బాహాటముగ నిందించు ధైర్యము లేదు. 
అందుచే సుయోధనుడు. దా ననవలసిన మాటలను గర్జునినోటంబలికెంచెడివాండు. 
ఉత్తరగోగ్రహణము, ఉద్యోగపర్వము వీనిలోని సన్నివేశము లీ విషయమును 
స్పష్టముగ( దెలుపును కురుపాండవులు దమతోం గలసి మెలసి వర్తించినచోందనకు 
నాశము దప్పదని కర్టుడెణుంగును, దుర్యోధనుని సౌఖ్యము పెనవేసికొని యున్నది. 
కురుపాండవులకు సంధి కుదురనీకుండుటకై కర్షుండొనర్చిన యుపాయములకు 
లెక్కలేదు. ఒక్కొక్కసారి యాతండు కేవల నీచముగం గూడం (బ్రవర్తించెను. 


“పాండవులు గాననవాస మొనర్చి మరలివచ్చినచో వారిని బట్టుట 
కష్టము. వారపుడు రాజ్యభాగ మడుగుట న్యాయమునుగుటచే రాజులనేకు లా 
వైపు జేరుదురు. యుద్దము జరగినచో ధార్తరాష్టులకు విజయము సంశయాస్పదము. 
వనములలో నుండగనే పాండవులను బరిమార్చవలెను. అపుడు వారికి 
ఎహోయసంపత్తి యుండదుగదా! కనుక వారిపైకి సైన్యము గైకొని వెడలి 
యడవులలోనే వధింపవలెను.” ఈ యాలోచన లన్నియు. గర్గుడాొనర్చెను 
ఈ సేతలు దనశార్యమునకు. గళంకము( గలిగించునని వానికి. దట్టలేదు 
తన జీవితమంతయు హీనమైపోవుననియు రాధేయు(డు దలంచలేదు తన 
యభిప్రాయము దుర్యోధనుని చెవిలో నూదినాండు. వాని మాట కాక్షేపణ 
యేమున్నది? (బ్రహ్మాండముగం గౌరవసైన్యములు గదలెను. కాని యింతలో 
నొక యాపత్తి గలిగినది ఆది హరాత్తుగ నేర్పడినదే! ఆ విషయమై 
భారతకారుడిట్లనెను, 


₹07 మహాభారత విమర్శనము ద్వితీయ భాగము 


“ఉపలభ్య తతః కర్ణో నినృత్య నయనే శుఖే 


ధ్రతిష్టీ ధ్యా2 ధ తాన్‌ సర్వాన్‌ భగవాన్‌ లోక పూజిత; |" 
(భా నప అ 7) 


కర్ణుండిట్లు పలికెను, “మనము సైన్యముల? గైకొని వనముల కేంగుదము 
పాండవుల బట్టి వధింతము. ఏ యుపాయముచేత నైనను పాండవులను 
వధించుటయే మనకు6 గావలసినది. వారి మరణమున మన సుఖమున్నది. 
ఇప్పుడు పాండవులు హీనస్థితియం దుందురు, శోకమగ్నులైన వారి కుత్సాహముంశదు 
మిత్రసంపద సున్న. సైన్యములు లేవు. మనము వారిని వధించుట కిదియే 
సమయము,” 


'సేనాపతియైన కర్ణుని మాటలు విని ధార్తరాసులు సైవ్యసన్నాహములతో. 
గదలిరి కౌరవసేన హస్తినాపురి దాటి వచ్చినది ఇంతలో వారికో క్క యాటంకము 
గల్లెను మధ్యేమార్గమున వ్యాసమహర్షి దారసిల్లినాండు. అత(డు వారికి హితము 
నుపదేశించి వెనుకకు. బంపివేసిను, 


కరుడు దన యత్నముల నంతటితో వదలలేదు. మరల దుర్యోధనుని 
ఘోషయాత్రకుం_ ట్రేరేచి తన హృదయనైచ్యమును బయట బెట్టికొనెను, 
ఘోషయాత్రకు వెడలినారు. గంధర్వులు చుట్టుముట్టిరి. దుర్యోధనుండు పూర్తిగ 
నోడినాండు పాండవులు విడిపించిరి, కళాహీనమైన ముఖముతో సుయోధనుడు 
వెన్కకు వచ్చుచుండెను. ఆతని మలల నుత్తేజితు నొనర్చవలెనని రాధేయు.డెంచెను 
అపుడాతండు. విచిత్రమైన యుక్తివాద మొనర్చినాండు ఆ వాద మెంత విచిత్రమైనదో 
యంత నీచమైనది. కర్టుం డన్నమాట లీ (క్రిందివి 


మహాఖారత విమర్శనము ద్వితీయఖాగము 108 


“రాజన్న ద్యానగచ్చామి తవేహ లఘుసత్త్వతా 


శూరాశ్చు బలనంతళ్ళ సంయుగే స్వపలాయినః ॥ 
(భా న ప అ 250) 


“దుర్యోధనా! పాండవులు నీ రాజ్యమునకు జేరిన యొకానొక వనమునందే 
వసించుచున్నారు నీవు భూమండలమున కంతయు సార్వభౌముండవు గదా! 
కనుక నొకరీతిగం జూచినచో కౌంతేయులు నీ పౌరకో(టిలోనివాలీ ! సంకటము 
లందున్న రాజును రక్షించుట పౌరధర్మము. రాజు యుద్ద మొనర్చుచుచున్నాండనంగా 


సైనికులు బోరుచున్నారనియే గదా యర్థము? ఇంతకు ముందు పాండవులు 
జూదమున నీ కోడి దాసులైరి. వారు శూరులు బలవంతులు అట్టుండియు 


వారింతవరకు నీ కొక యూడిగ మైనను జేయకపోవుట వారి యపరాధము 
నేండట్టి సేవ నాకటి జెల్లించిరి దీనిలో వారి ఘనత యేమున్నది? అకారణముగ 
నీవు దుఃఖించు చున్నావు. లోకమునందలి రాజనీతి విశారదులు నీ బేలతనమును 
జూచి పరిహసింతురు కనుక నీ వే మాత్రమును దుఃఖింపకుము నా వెంట 
రమ్ము హస్తినాపురమునకు మరలిపోదము ” 


కర్ణుని యుక్తివాద మెంత హీనమైనదో వేజుగ6 జెప్పగబనిలేదు కర్షునివంటి 
గుంసంపన్నుని గూడ నింత (క్రింది కీడ్చిన దన్నచో యన్యాయజుష్టమైన 
మహత్య్వాకాంక్ష యొనర్చు దుర్మార్గముల నెంతని నర్లింపవచ్చును? 
కురుపాండవులవైరము నానాటికిని బెంచి (ప్రోదియొనర్చినవాడు రాధేయుంే! 
దుర్యోధనుని దురాలోచనలకు రాధేయుండొక యాశ్రయ స్తంభము పాొండవులపైకి 
దుర్వాసుని గమ్మించిన దుష్టప్రయత్నములో. గర్జుని భాగము సామాన్యమైనదిగాదు 
ఇంతమా(త్రమే గాదు కర్లుని దుశ్ళరిత్రము పాండవులు రాజసూయ మొనర్చిరిగదా! 


109 మహాభాళత వినుర్శనము ద్వితీయభాగము 


వాబినుండియు దుర్యోధనుని హృదయమున. జింత జుట్టుకొన్నది. ఆనాటికి 
కవ్వడి కర్గునకే యపకారమును గూడం జేసి యెజుంగడు. కాని నిరపరాధియైన 
యర్జునునిపైం గత్తిగట్టిన రాధేయు(డు బీభత్సుని వధింతుని భీషణ(ప్రతిజ్ఞః బట్టెను 
అతండన్న మాట లివి 


“త సుబ్రనీత్రతాకర్గః శ్రుణు మే రాజనుంజిర 1 


ఆధోత్కృష్టం మహేష్యాసై ర్థార్తరాషై ర్మహారనైః ॥ 
(భాన ప అ, 257) 


“యుద్ధమున నర్జునుని వధించు వజకును నేను తృప్తిపడను అర్జునుని 
సంహరించు వఆకు నా పాదములను నీరువేసి కడిగి శుభ్రమొనర్చుకొనను 
"సేవకులచేంగడిగించుకొనను. క్షత్రియోచితములైన మద్యమాంసములను భుజింపను 
కఠోరవ్రతస్థుండనై జీవింతును నా దానశీలత త్రిజగత్రసిద్ధ్రమైనది. అడిగిన 
వాని కింతవజుకును లేదన్నది లేదు ఆ దానశీలతపై నేర్చడిన పుణ్యముసై 
నొట్టువేసికొని చెప్పుచున్నాను నేను ఫల్నునుని వధించితీరెదను,” 


కర్టుడింతటి ఘోరప్రతిజ్ఞ నొనర్చుట కే కారణమును లేదు. అర్జునునితో 
నింతకుముం దాతనికి( బగలేదు. ఈ ్రతిజ్ఞలోని హృదయము సుయోధనుని 
(ప్రేమను సంపాదించికొనుటయే! 


కురుపాండవుల మధ్య ద్వేషాగ్నిని సృష్టించి దానిని రగుల్కొల్పుట 
మాత్రమే గాదు. కర్టుడింకను గొప్పపనులనే యొనర్చెను దుర్యోధనుండు దన్ను 
బూర్తిగ విశ్వసించెనని వానికి. దెలియును. అంతమా(త్రామే గాదు రాధేయున 
కాతడు బూర్తిగ లోంబడీపోయినాండు కడకు దుర్యోధనుడు సూతపు(త్రునకు6 
బలుకుబండగందయారైనాండు. భారతము కనుగలిగి చదివినచో నీ విషయమడుగునను 


మహాభారత నినుర్శనము ద్వితీయ భాగము 110 
స్పష్టము సుయొధనుడు, గర్జునకు వశమగుటతో సూతునిపాలికిం దేలుకుC 
బెత్తన మిచ్చినట్టైనది అఆడుగడుగునను వాడు “యుద్ధము యుద్ధమ”ని 
కలవరించెను. అవసరమున్నను లేకున్నను గయ్యమునకుం గాలుద్రవ్వెను 
ఉత్తరగోగ్రహణానంతరము గౌంతేయులు బయటంబడిరి. అంతకుముం దేర్చణచి 
కొన్న నియమము ననుసరించి వారు భాగమివ్వవలెనని ధార్తరాప్టులను గోరినారు 
పాండవులకడ నుండి సంధికై |ద్రుపదపురోహితు(డు కౌరవులపాలి శేతెంచెను. 
(ద్రుపదపురోహితునితో. జర్బలు సాగినవి అపుడు గౌరవసభలో ముఖ్యముగ 
విజృంభించినది రాధేయుడే! ధృతరాఘ్టు నాతడు మాటాడనివ్వలేదు. మహామం(త్రియైన 
విదురునిబలుకుబడి పోయినది రాజ్యనియంతత్రకు(డైన భీష్ముని పల్కులు 
వినువారు లేరైరి కర్టుండు దుర్యోధనునితో మంత్రించికొని ద్రుపద పురోహితున 
కిట్టు జవాబుచెప్పెను. 


“దుర్యోధనం సనూలోక్య కర్ణో వచన మబ్రవీత్‌ 


ఆసా ద్యేమాన్‌ కురుశ్రేష్టాన్‌ స్మరిష్యంతి నచో నుమ॥ 
(భా ఉప అ 2) 


“ఓయీ 1 బ్రాహ్మణా! చెప్పిన విషయములే మాటి మాటికిని జెప్పుచున్నావు 
నీవు వచించినది మా కర్ణము గాలేదనియా నీ యభిప్రాయము? దుర్యోధనునికొజకై 
శకుని జూదమాడెను ఆ ధర్మద్యూతమునం గౌంతేయు లోడిరి నియయము 
ననుసరించి ధర్మరాజు వనమునకు బోయెను ఇపుడు మజల పితృభాగమున 
కెట్లరుడయ్యెను? ఓడిన సొత్తు మజల స్వత్య్వముగునా? అది గాదు లెమ్ము. 
ఈ నడుమ ధర్మరాజు గొంత మిత్ర సంపన్నుండైనాండు. మాత్స్య పాంచాలుర 
సాయ మాతనికి( గలిగినది. అందుచే నాతడు మమ్ము భయపెట్ట జూచుచున్నాండు 
ఈ వేడుక లీ యెడ సొగిరావు. దుర్యోధను. డెవ్వరికిని భయపడవలసిన 


111 నుహాభారత విమర్శనము ద్వితీయభాగము 


పని లేదు బెదరింపు మాటలకు మేము లొంగము నీ కొక మార్గమును 
దెల్చెదను వినుము. దాయభాగము ధర్మరాజునకు గావలసినచో నాతనిని మఅల 
వన వాసమొనర్చి రమ్మనుము అటు తరువాత గరుణించి యర్హరాజ్య 
మొసరౌదము దుర్యోధన చక్రవర్తికి సామంతుండై మనుమని వచింపుము. ఈ 
వాదమున కంగీకరింపక యుద్ధమునకే దలపడినచో యుధిష్టిరుండు నా కోపాగ్నికి 
శలభమైపోవును ” 


కర్ణుని యీ పల్కులన్నియు ననధికృతములే! ఆధిక (ప్రసంగములే! 
ఇట్టి పల్కులే రాంబోవు యుద్ధమున కంకురార్సణమైనవి, ఎవరి యాజ్ఞకు 
నెదురుచూడకయే గర్జుండే మొదటినుండి యుద్ధభేరిని వాయింప మొదలువెట్టెను 
ఉత్తర గోగ్రహణమున గర్జునకు దగిన శాస్తిజరుగనే జరగినది. కాని యాతండా 
యనుభవమును మఆచి పోయెను. ఉత్తర గోగ్రహణమునం దనకు జరగిన 
పరాభవమును జ్ఞాపకముంచికొని యాతండు గొంత వినయము ననుసరింపవలసి 
యుండెను మెత్తని మాటల నాడవలసియుండెను అట్టు. బ్రవర్తించియున్నచోం 
గురుపాండవుల యుద్దము రాకయుండెడిదేమో!  త్రికరణశుద్ధిగం 
గర్జుండిచ్చగించియున్నచో భారత యుద్దము నాతండు నిల్పియుండును ఆతని 
కది యశక్యము గాదు, అనభిలషితము! ఒక వేళ భీష్మద్రోణాదుల మాటల 
కంగీకరించి దుర్యోధనుడు దాయభాగము నొసగియున్నచో యుద్దము 
తటస్థపడకుండెడిది, కాని యప్పుడు రాధేయునకుం జిత్తశాంతిమాత్ర ముండెడిది 
గాదు అతండెట్టైెనను దుర్యోధనుని బాండవులపైకిం గవ్వించియుండెడి వాడే! 
స్వపరా[క్రమమైక సాహాయ్యుండై యాతడు దిగ్విజయమొనర్చి దుర్యోధనుని 
సార్వభౌము నొనర్చియుండెడివాండు. పాండవులు రాజసూయయాగము జేసినప్పుడు 
యిట్టి సన్నివేశమే యేర్చడినది గదా! అపుడు పాండవులు స్వతం[త్రులై 
వారణావతమందుండిరి వారికాంతిముందు దుర్యోధనుని ప్రభ యెక్కి రాలేదు 


మహాభారత విమర్శనము ద్వితీయభాగము 112 


ఒకవేళ మజియొకసారి రాధేయు6డు దిగ్విజయ మొనర్చి దుర్యోధనుని జుక్రవర్తి 
నొనర్భినను గలుగంబోవు పరిణామ మింతే! ఈ విషయము సూతపుత్రునకు6 
బాగుగా దెలియును, దుర్యోధనునకే వైభవము జరుగనప్పుడు వాని నాశ్రయించియున్న 
తనకు మాత్ర మేమి జరగును ఇపు డట్టుగాదు. పొండవులకు రాజ్యమేలేదు 
దుర్యోధను డేకచ్చత్రాధిపతి రాధేయుండాతనిని శాసించువాండు పాండవుల 
కర్ణ రాజ్య మొసంగినచో. దనకు పెద్దటీక మేదీ? కనుక నిప్పుడు మిగిలినవి 
గర్జునకు రెండే మార్గములు లేదా జీవితాంతము, దా నొక సామాన్యుండై 
(బ్రదుకవలెను కీర్యాశ వదలుకొనవలెను కాకున్నచో, భారత మహాసం(గ్రామమును 
రేపి, దానిలో బాండవుల వధించి, శాశ్వతముగం గీర్తి శిఖరముల నధిరోహింపవలెను. 
ఈ రెంటికి. దప్పినచో మూండవ మార్గ మొక్కటే! మహాయుద్ధమునం దాను 
పాండవులచేత మరణింపవలెను. కరుడు మహాస్వాతిశయము గలవాండు ఆతని 
యన్ని యాదర్శములును యీ భావమునకు (గ్రిందే! కనుక నతని జీవితము 
స్వాతిశయమే బ్రధానముగ నడపించినది, భారత యుద్ధమునే యాతండు వలచెను. 
కులనాశమున కంగీకరించెను నొటి సమాజము దనపై నొక దారుణ (క్రియ 
నెజపినది స్వశక్తితో. గొప్పవాండగుటకన్నను దనకు వేటు మార్గము లేదు 
ఈ భావములతో రాధేయుండు దుర్యోధనున కెన్నియో రీతుల నెక్కులు వెట్టినాడు 
ధార్తరాష్ట్రుండు బాండవులతో వైరము బెట్టికొన్నది కర్టుని బాహుబలమును నచ్చియే! 
ఈ విషయమందణకును దెలియును. ధృతరాష్టునకు గూడం గర్ల్భునిపై నిట్టి 
యాశయుండెడిది. సూతపుత్రుడు మరణించినపుడు ధృతరాము( డిట్టుపలవించి నాయడు, 
“య మాశ్రిత్య మహాబాహుం నిద్విషాం జయకాంక్షయా 
దుర్యోధనో 2కరో ద్వైరం సాండుపుతై ర్మహారదై 1 


(భా కరప అ 8) 


113 మహాభారత విమర్శనము ద్వితీయఖాగము 


“కురు పాండవ భీషణ మహాయుద్ధమునకు. గేవలము కర్డుని 
మహత్వాకాంక్షయే కారణము వాని స్వాతిశయమే దాని నాహ్వానించినది. అభిమాన 
వశమున నాతండు ఫల్నునునిపై. బగంబట్టైను కర్గుని యాత్మశ్చాఘ కంతు 
లేదు అర్జునుని పేరెత్తినచో నాతండు మండిపడును. కవ్వడిలో నిజముగ నున్న 
గుణములనైనను కర్షుని యెదుట నెవ్వరు (బ్రశంసింపరాదు, అట్టానర్చినచో 
నాతండు రోషమున విజిచికొని పడును చిన్న పెద్ద తారతమ్యములు లేక 
మాటాడును కౌరవ సభలో వీరులు దమలో6 గలహించికొనుచుండిరి ఆ 
కలహములలో6 జాల పాటికి. గర్లుని యాత్మశ్లాఘయే కారణము ఒకసారి 
కర్ణుని గృపాచార్యు. డిట్టు వర్ణించెను 

“బాహుభి: క్షత్రియా చ్ళూరాః వాగ్భి శూరా ద్విజాతయః 

ధనుషా ఫల్గున శూరాః కర్ణ శూరో మనో రథైః ” 

(భా కర్ణ ప అ 258) 

“క్షత్రియులుబాహు బలముతో శూరులు ద్విజాతులువాక్ళూరులు అర్షునుడు 
ధనుస్సునశూరుండు.కర్షుండుమనోరధములలో మహాపరాక్రమవంతుండు ” 


కర్ణుని యాత్మళ్చాఘ కింతకంటెను రమ్యమైన యుదాహరణ యొకటి 
గలదు అది ద్రోణపర్వమున జరిగిన కలహము దానిని. దిలకింతముగాక! 


“కర్ణ ఉవాచ - 


పశ్య త్వం గర్జిత స్యాస్య ఫలం మే విప్ర సానుగాన్‌ 
తతస్తే ఖడ్గ ముద్యమ్య జిహ్వాం ఛేత్స్యామి దుర్మతే!” 


"పై సంవాదము సైంధవవధలోనిది, నాండర్జునుండపూర్వముగ విక్రమించెను 
కవ్వడి యానాడు గర్జుని సంపూర్ణముగ( బరాభవించినాఃడు ఎదిరిన 


మహాభారత విమర్శనము ద్వితీయభాగము 114 


సైన్యమునంతయు దుత్తునియ లొనర్చెను. విక్రమశీలుడైన యాత(డు 
భయంకరముగ గర్జించుచుండెను అతని యా గర్జనలకు( గౌరవసైన్యము గంపించి 
పోయెను అపుడపుడే ఫల్లునున కోడిపోయిన కర్షుండు దుర్యోధనునాశ్వాసింప 
వచ్చినాండు, అపుడు గర్జుండు కృషాచార్యునితో నిట్టువచించుచున్నాండు. “నే 
నిప్పుడు గర్జింతును. దాని ఫలమునుగూడ మీకు ద్వరలోనే జూపింతును. 
యాదవులతో( గూడ గృష్ణుని జయించి పాండవుల నిప్పుడే మట్టువెట్టెదను 
దుర్యోధననుకు రాజ్యుమొసరాదను." 


ఇంతకుముందుగనే యర్శునునిచేత రాధేయుండు బరాభవింప( బడినాండు 
మణుల వీరాలాపము లాడుచున్నాండు కర్షుని యీ చేష్టకెవ్వరికైన నవ్వు వచ్చును 
కృపాచార్యున కట్లే నవ్వు వచ్చినది వారిట్లనిరి 


“కర్ణా! నీవా యుద్ధమున శ్రీకృష్ణుని జయించువాండవు? ఈ మాట 
లనుట నీ దుస్ఫాహసము బౌద్ధత్యము, ఆఅంకే!” కృపాచార్యుని పలుకులు 
విని కర్షుం డగ్గిలేకయే మండినాండు వాండు వెంటనే యందుకొనెను “ఓయీ! 
(బ్రాహ్మణా! ఇంకేమియును బలుకకుండుము! మరి మాటాడితివా నా ఖడ్గముతో 
నీ నాలుకను ఛేదింతును ” 


మేనమామకు జరిగిన యీ యవమాన మళశ్వత్థామ కసహ్యమైనది 
వెంటనే యాత(డు రాధేయుని పైకి దూకినాండు. ఆత(డనెను 


“ఓయీ కర్ణా! నీవు నరాధము(డవు కృపాచార్యులు గుణ(గ్రహణ 
బుద్దిగలవారు వా రర్జునిలోనున్న గుణములనే వక్కాణించిరి. నీకును ఫల్లునునకును 
బోలిక యెక్కడ? అతండు నిజమైన శూరుడు నీవు వాక్ళూరుడవు అహంకారివి 
అర్జునుడు నిన్ను. బరాభవించి సైంధవుని తలందరుగునప్పుడు నీ వీరాలాపము 
లెక్కడికి. బోయినవి? అస్త్రము లే యేటంబడినవి? అర్జునుడు మహాదేవునితో 


115 మహాభారత విమర్శనము ద్వితీయభాగము 


బోరాడి పాశుపతమును దెచ్చెను నిన్నాతనితో. బోల్చికొనుట మూర్థత్వము. 
దేవేంద్ర సహితులైన దేవతలైనను కృష్ణునితో గూడిన యర్జ్చునుని జయింపలేరు. 
ఇక నీ వా - జయించునది? ఇంతకుముందే పరిభవింపంబడితివి దాని 
నప్పుడే మజచితివా? మూర్చా! నిన్ను జయించుట కర్చునుండు గావలెనా? నేనే 
నీ తలందరిగెదను కాంచికొమ్ము” అశ్చత్థామ యింతగా విజృంభించు వణుకును, 
రాధేయుని వాక్రసారము దగ్గినది గాదు. 


ఇట్టి ఘట్టమే మజియొకటి - యుత్తర గోగ్రహణమున వచ్చును. 
ధార్తరాప్టులు విరటుని గోవుల బట్టిరి వారితో బోరుట కర్టుంనుండు వచ్చెను. 
ద్రోణులాతని గుర్తించిరి శిష్యుని జూచినంతనే వారి యుత్సాహము మిన్నంటెను 
ద్రోణు లర్షునుని బొగడిరి. ఈ (ప్రశంస విన్నంతనే, కర్గుడు ధుమధుమ 
లాడెను. అతండన్నాండు. 


“పర్వా నాయుష్మతో భీతాన్‌ సంత్రస్తానిన లక్షయే 


రథేషు వాసి తిష్టంతో యుద్దం పశ్యంతు మామకం” 
(భా విరాట స అ 48) 


“అర్జునుని గుణముల(బ్రశంసించుచుండుటయే మీకు( బనియైనట్టున్నది. 
అందుకై లేనిపోని గుణములను గలిపించి యాతండు గొప్పవాడని నిరంతరము 
జెవినిల్హుంగట్టికొని పోరుచుందురు, నిజమునకుంజూచినచో నర్జునుండు 
నాలోంబదునాలవపాలును బోలండు దుర్యోధనున కీడురాండు సుయోధనా! 
నీ వీ ద్రోణాదులమాటలు వినకుము నామాట బట్టి నడవుము. దద్రోణులకు 
శిష్యునిపై నెక్కువ మమకారము. అందుచే నాతండు నిరంతరము వాని కల్యాణమునే 
గోరుచుండును, మన కహితమును గూడ! ధార్తరాష్ట్రలను నిరంతరము నిరుత్సాహ 
పజచుటయే యాతని పని. అర్జునుని బ్రహ్మాండముగ వర్షించి మన సైనికులలో 


మహాభారత విమర్శనము ద్వితీయభాగము 116 


భయమును గలిపించుట కాతని యెత్తులు ఆ భయముతో. గౌరవులు సరిగా 
బోరక సంగరమున నోడి పోవలెనని ధనురాచార్యుని యిచ్చ! మీయం దాతనికి 
గూఢద్వేషము అందుచే |ద్రోణాదులు నీనైపున నున్నను, నీకు 6 జేదుగ( 
బలుకుచు మన పరాభవమునే యాకాంక్షించుచుందురు. ధనురాచార్యులకు( 
బాండవులసైనున్న (ప్రేమ జగద్విదితము పాండవులు రాజులై వారికడ, 
ధనురాచార్యపదవి నిర్వహింపవలెనని (ద్రోణుల పేరాస! అందుకై సంతతము 
వారిని స్తుతించుచుండుటయే దనకర్తవ్వమని ద్రోణులెంచినారు. అతని యొక్కొక్క 
వాక్యము విన్నపుడును నాకాశ్చర్య మగుచుండును గుజ్జములు సకిలించుచున్నవట! 
ఆకాశమున మేఘములాక్రమించినవట! మేఘములు గర్జించుచున్నవి ఇవన్నియు 
నపళకునములట! (ద్రోణుని వచనము లెంత బాగుగా నున్నవి. గుజ్జములు 
సకిలింపక మతీయేమిసేయును? మేఘము లాకాశము నా(క్రమించుట సహజమే? 
ఆవి గర్జించుటయు స్వభావమే! ఇందులో నాళశ్చర్యమేమున్నది? (ద్రోణుండు 
నీహితచింతకు(డు గాండు ముమ్మాటికిని బాండవులు గెల్బుటయే యాతని 
యభీష్టము ద్రోణుండు ధనుర్విద్య నెంతనేర్చినను జాతితో నాతండు బ్రాహ్మణుండు 
విప్రులు సహజముగ దయాశీలురు. తపస్వులు భీతి గల వారు. కర్మరులు. 
క్షత్రియులు మానధనులు (ప్రాణములు గైకొనుట, యొసగుట, క్షత్రియుల 
పాలి కొక (క్రీడ! ఇట్టి పనులలో బ్రాహ్మణులు (బ్రవేశించినచో - నవకతవకలు 
ఘటిల్లితీరును. ఇందులకు ద్రోణుని వర్తనమే సాక్ష్యము పండితులను 
యుద్దమునకు( బిల్చికొని రావచ్చునా? తీరిక సమయములలో సంభాషించుటకే 
వారర్హులు. యజ్ఞములు జేయించుట, శాస్త్రశిక్ష నాసంగుట - తత్పజ్ఞానమనెడు 
వ్యర్థసల్లాపములతో లోకమును రంజింపశోయుట, యివియే విప్రులకు( దగినపనులు 
వారు భోజన శూరులు. యుద్ధములను గుణించి వారి యభిప్రాయమును 
నడుగుట, యది యవివేకమే! [ద్రోణాచార్యులపల్కుల విని మీరందలు 


117 మహాభారత విమర్శనము ద్వితీయణ ౧ము 


భయపడినట్టున్నది. ఈ వచ్చుచున్నదర్శను(డే యైనచో - మనము వెజున 
వలసిన పని యేమున్నది సంతోషపడవలెను. మహా సముద్రమును చెలియలికట్టు 
నిలుపునట్టు నేను కవ్వడి పరాక్రమమును నివారింతును నాధనుస్సునుండి 
వెడలు నతపర్వములైన బాణములు, సర్పములు వోలె నర్జునునిపై బడును. 
సుతీక్షా[గ్రములైనయవి, పాదపమును శలభములవోలె, ఫల్లును నాపాదమస్తకము 
నాక్రమించునుగాక! మౌర్వాహతములైన నాశరసంఘముల ధ్వని, భేరీ నినాదమువలె 
మీకుత్సాహమును గల్గించును గుణవంతుండైన (బ్రాహ్మణునివలె, నర్జునుండు 
(ప్రధానాతిథ్యమునకర్చండు. పాండవులయం దాతండు గొప్పవాని వలె వర్తించును 
కౌరవులలో మొనగాండని నాకును బేరు గలదు మాయిర్వురి శరౌఘము లాకసము 
నా(క్రమించినపుడు చూపరులకాళ్ళర్యమును గల్గించును. దుర్యోధనుండింతవణకును 
నన్ను మన్నించి గౌరవించెను. ఆ యప్పు దీర్బవలసియున్నది. అర్జునుని వధించి 
దుర్యోధను బుణము నీ(గ కొందును. పిడుగుపాటునకు బెదరిన మద కుంజరము 
వలె నర్జునుండు నా బాణములకు( దికమకలాడుగాక! అర్జును(డు వీరులలో 
శ్రేష్టుడు. అతిరధులలో వరిష్టుండు అయిననేమి? గరు(డుడు సర్పములను 
వధించినట్లు నేను వానిని గీటడగింతును. ఇదేయీ నా ఖడ్గము ఇది యగ్నివలె 
దుర్ధర్షము - శత్రువుల నిది తెగగాల్బును. ఈ బాణములు, యీ శక్తి, 
పరభయంకరములు ఈ యాయుధములు కిరీటికోస మినుమడింపణజేయును. 
కవ్వడి మహామేఘము వంటివాండు వర్షధారలవంటి వాతని శరధారలు రథధ్వనియే 
పిడుగులు. అత్షవేగమే యాతనికి పురోగచ్చన్మారుతము, అట్టి యా యర్హునమేఘమును 
నేనడ(గింతును మద్ధనుర్విముక్తములైన బాణములు వల్మీకమును పన్నగములవలె 
ఫల్లునుని దేహము టబ్రవేశించునుగాక! నాబాణములుదగిలి యాతని 
యాపాదమస్తకము రక్తసిక్తమైసోవును. అర్జును(డు పర్వతోన్నతుండు. మద్చాణవిదారిత 
శరిరుండైన యాత(డు, కర్షికారములచే నిండిన మహాపర్వతమువలె మీకు 


మహాభారత విమర్శనము ద్వితీయభాగము 118 


సం(భ్రమాళ్ళర్యములను గలిగించును దుర్దర్షుడైన పరశురాముండు నాగురువు. 
ఆతనిదయతో నేననేకాస్రములు సంపాదించితిని. ధనుర్విద్యా విశారదుండైన నేను, 
వాసవునకు వెజువను అర్జును(డేమిలెక్క[ మచ్చర నిర్దభితు(డై యర్జునుని 
ధ్య్వజమునందు గూర్చున్న హనుమంతుడు, కహకహారావములతో భూమి'పైబడును 
కవ్వడి రధధ్వజము నాశ్రయించి, యనేక భూతములు వెలుంగుచున్నవి వానినెల్లం 
జెదర(గొట్టెదను ఆ పిశాచముల యా(క్రోశములచే భూమ్యాకాశములు నిండిపోవునుగాక! 
అర్జునుని గుజించిన చింత దుర్యోధనుని హృదయమున నెన్నియేండ్లనుండియో 
గలదు. ఆది యాతని మనస్సును శల్యమై యేర్చుచున్నది. నేండు దానిని 
సమూలముగం బెరికివేయుదును హతాశ్వు(డై-విరథుడైపొరుషహీను(డై ,నాగమువలె 
నిశ్శసించుచున్నపార్భుని - కౌరవు లుత్సాహమునకు6 గొందురుగాక! నేనొక్కండనే 
గవ్వడితోం బోరుదును ఇంకం దక్కిన వీరులతో. బనియేమున్నది మీరందణు 
గానలసిన ధనములు (గ్రహించి యిండ్లకేగుడు లేకరథములపై నిలచి 
మాయిర్వురి యుద్ధమును దిలకించుచుండుండు.” 


కర్ణుని యాత్మశ్ఞాఘకు సంబంధించిన యుదాహరణములు భారతమున 
ననేకములు. మచ్చునకు రెండు జూపితి నంతే! మాటి మాటికి దన్ను 
బొగడుకొనుటచే, లోకము “దన్నునర్షనునితో సమానుండనుకొను” నని 
రాధేయు(డు (భ్రమపడినాండు. కాని, పరాక్రమమున నర్జునునితోం గర్జ్హునకుం 
బోలికయే లేదు 


కర్ణు(డర్దునునకంటిను పరా క్రమనంతు(డా? 


భారతమంతయు వెదకినను, రాధేయు(డర్టునునోడించిన ఘట్టమొకటియు' 
గానరాదు కాని కర్ణుండోడిన సన్నివేశములు పరళశ్ళతములు కర్గు(డెదిర్భ్చినపు 
డంతయు. గవ్వడిచే నోటమియే సంభవించినది సంభవింపని ఘట్ట మొకటియు 


119 మహాభారత విమర్శనము ద్వితీయభాగను 


లేదు. కొందజిట్లందురు కృష్ణుండుండబట్టి పృథా పుత్రుడు (బ్రదికిపోయినాండు. 
లేకున్నచో, నర్జునుండు రాధేయుని బారింబడి సమసి యుండెడివాండే! ఈ 
వాద మాధారము లేనిది. కృష్ణుండు లేనప్పుడు గూడ నర్జునుండు సూతపుత్రునెన్ని 
యో సారులోడించెను ద్రౌపదీస్వయంవరమున నిట్టిఘట్టమే దారసిల్లినది. 
పాండవులు బ్రాహ్మణ వేషధారులై యట. బ్రవేశించిరి. అర్జునుడు మత్స్యయంత్రము 
వేయుటతో( గలహము జెలరేగినది. కర్ణుడు గవ్వడిపైం బడినాండు అర్జ్హునుండు 
తీక్షపుంఖములైన శరములను (బ్రయోగించెను వాని ధాటికి రాధేయుండు 
సంభ్రమించెను, అప్పటి' కింకను (బ్రాహ్మణ వేషముననున్న వా(డర్షును(డని 
కర్టునకు( దెలియదు, పరువెత్తి పోవుట కొక సాకు రాధాపుత్తుండు వెదకికొన్నాండు 
ఆ సమయమున 6౬ గూడ నాతండాత్మశ్లాఘను మజువలేదు. కర్ణుండిట్లనెను. 


“తుష్యామి తే విప్రముఖ్య! భుజవీర్యస్య సంయుగే 
ఏన ముక్త స్తు రాధేయో యుద్దా తర్గో న్యవర్తత। 
(భా: ఆ ప అ. 190) 


“ఓయీ! బ్రాహ్మణా! యుద్దము న(జూపిన భుజబలమునకు సంతోషించి తిని, 
ధనుర్విద్యయందలి నీ కౌశల్యము శ్లాఘాపాత్రముగనున్నది నీవు మూర్తిభవించిన 
ధనుర్వేదము. దేవేంద్రుడు లేక శ్రీమహావిష్ణుండ వగుదువు. నాతో యుద్ధ 
మొనర్చుటకు( (బ్రతిచ్చన్నస్వరూపుడవయి వచ్చితివి, నన్నెదుర్చ గలవారిర్వురే? 
ఒకడు శచీపతి! రెండవవాండర్జునుండు. వీరిర్వురు దప్ప ద్వంద్వయుద్ధమున 
నన్నెదుర్చగలవారు ముల్లోకముల లేరు. కాని పాండవులు లాక్షా గృహమున 
దగ్ధమయిరి. అంధుచే నీ వర్జునుడవు గానేరవు.” 


పరాభవము నొందినను కర్షుని గర్భము చావలేదు. వాని యౌద్దత్య 


మహాబారత విమర్శనము ద్వితీయభాగము 120 


మర్జునునకు వేడుకం గల్షించినది. ఆతండిట్టు బదులువల్కెను, “కర్ణా! నేను 
మూర్తీభవించిన ధనుర్వేదమునుగాను, పరశురాముండనుగాను, నేనొక బ్రాహ్మణ 
మా(త్రుడను గుర్వను[గ్రహమున విద్యలం బడసితిని బ్రహ్మాస్రము నాయధీనము! 
ఇంతకు నేనెవండైన నీకేమి? నీవు నాకు: బ్రతిపక్షివై నిలచితివి నన్ను వధించుటయో, 
వధింపణయిడుటయో నీ కర్తవ్వము! సుస్థిరుండనవై నిలువుము.” 


దానిపైంగర్గుండొక్క యుపాయమును వెదకెను, విప్రులతో( బోరనని 
యాత(డు వెనుదిరిగినాండు ఇది కేవలము య్యుక్షివాదము.ఇది యెవ్వరికైనను 
దెలియును విప్రుని గౌరవించుటయే రాధేయుని యుద్దేశ్యమైనచో, నాపని 
నింతకుముందేం జేయవలసియుండెను. కాని యట్టు జరుగలేదు కర్గుఃడు 
భయపడినది, కిరీటిలోని బ్రహ్మతేజస్సునకు గాదు క్షత్ర తేజస్సునకు ఒక్క 
యర్భునునకే గాదు, కర్గుడెందరికో యోడి పరువెత్తి పోయినాడు ఉత్తర 
గోగ్రహణమునం గర్జుని కిట్టి పూజయే జరగినది అపుడర్జునుని వెంట గృష్పుండు 
లేండు. ఉండినది యుత్తరు(డు మాత్రమే! తల, మొల, యెటుంగక రాధేయుండు 
బరువెత్తెను ఇంతమాత్రమేగాదు భారత యుద్దమున నిట్టి ఘట్టము లనేకములు 
కర్టుని యెట్టయెదుటనే, యాతని పుత్రుని, నర్జునుండు యుద్ధమునకు. బిల్బి 
పోరి, భీకరముగ వధించెను తరవాతనే కర్ణవధ జరగెను 


కర్గు(డు పరాక్రవంతుండే. కాని యర్జునునితో సమాను(డనుట మాత్రము - 
నేతిబీరకాయవంటిమాట. 


శ్రీకృష్ణుని భేదనీతి 
కౌరవులలో. గర్జునకుగల పలుకుబడి జనార్దనునకు. దెలియును 
కురుపాండవ యుద్ధమును నిలుపందలచుకొన్నచోంజేయ(లవాండు రాధేయుండొక్కడే 
ననియు గృష్ణుని యభిప్రాయము, దుర్యోధనున కున్నది కర్షుని యంగబలమే! 


121 మహాభారత విమర్శనము ద్వితీయభాగము 


ఆతండు. గొంత వేజైనచో, సుయోధనుని యూహలన్నియు. జిటికెలోం 
జల్గారిపోవును కాని వారిరువురి స్నేహబంధము మాత్రమతిదృఢమైనది వారి 
నిర్వురను విడదీయుటెట్టు? ఆ యుపాయము జూచాయగా నైనం దెలిసినది 
కృష్ణున కొక్కనికే! కౌరవుల కడకు రాయబారము వచ్చినపుడు, కృష్ణుడాయుపాయమును 
గర్జునిపైం బ్రయోగించెను ఆ యుపాయము సాగివచ్చెనా? కురుపాండవ యుద్ధము 
నిలచును. అంతకన్నను మించిన ఘనకార్యమే లేదు కృష్ణ రాయబారము 
ముగిసిన వెనుక, విదురాదులైన కురు ముఖ్యులు, జనార్దనుని సాగనంప వచ్చిరి 
వీరందజు హస్తినాపురమును దాటి గూడ గొంతదూరము వచ్చిరి కురుముఖ్యులతో 
సముచితములైన మాటలాడి కృష్ణుండు వారిని వెన్కకంపి వేసెను. కర్షుని మాత్రము 
మథికొంత దూరము నాతో రమ్మని సైగజేసెను రాధేయుండు రధస్సు(డై 
జనార్దనుని వెంటంబోయినాండు. అపుడు దిన్నగాం గర్జుని జన్మ వృత్తాం తమును 
కృష్ణుడారంభించెను. పాండవులు సూతపుత్రుని తమ్ములని, యాతడు విప్పి 
చెప్పెను కాని యప్పటికే కురు పాండవుల మధ్య ద్వేషములు పెరిగిపోయినవి 
అట్టిస్థితిలో నేది యెట్లున్నను, గర్హుండు కౌరవుల విడిచి వచ్చుటకు వీలులేదు 


కృష్ణుడు గర్జునిపై బ్రయోగించిన యుపాయము విఫలమయ్యెనని 
చాలామంది విమర్శకులమతము కొని నా యూహ యదిగాదు కృష్ణుని రాజనీతి 
పూర్తిగ విఫలముగాలేదు కర్ణుడు వానినిం బూర్తిగం జంపివేపినాండు. కౌంతేయులు 
తన తమ్ములని తెలిసినంతనే, రాధేయునకు వారిపైనున్న ద్వేషము సన్నగిల్లి 
సోజొచ్చెను (ద్రౌపదిసై దానెన్ని యత్యాచారము లోొనర్భెను! అవి యన్నియు 
నొక్కటొక్కటే, రాధేయుని నేత్రముల ముందు నిలువసాగెను ఆతని 
హృదయమంతయుంబశ్చాత్తాపముతో( గాయమయ్యెను తొనొనర్చిన యిన్ని 
పాపములకు. (బ్రాయళ్చిత్తము, రాబోవు యుద్దమునం గౌంతేయులచేతిలో 
వధింపంబడుటయే కర్టునిలో నీ మార్పు గలుగవలెననియే కృష్ణుని యభిప్రాయము! 


నుహాభారత విమర్శనము ద్వితీయభాగము 122 


ఆయత్నమున సంపూర్తిగ నతడు సఫలుడైనాండు. అప్పటివజకు, పాండవులను 
నేను వధింతునని ఘోరప్రతిజ్ఞు లొనర్చుచున్న కర్ణుని మనస్సు నిముసములో 
మారిపోయెను తమ్ములైన పాండవులపై నిష్కారణముగం దా నత్యాచారము 
లొనర్భెను దీనికి బ్రాయళ్ళిత్తము గవ్వడిచేం దాను వధింపయలడుటయే ఈ 
విషయమే, రాధేయు(డు గృమ్లనితో నిట్లు స్పష్టముగం జెప్పెను. 


“'యదబ్రున నుహం కృష్ణ! కటుకానిస్మ పాండవాన్‌ 


హతేశ్వరా నష్టపుత్రా హతనాథాళ్చ కేశవ! 
(భాఉ ప అ. 141 


“కృష్ణా! పాండవులు నా తమ్ము లంటివి వారి నింతవరకు నేనెంత 
యేడ్చించితిని! నాకు వారే యపరాధముగూడ నొనర్పలేదు కాని, నేనుమాత్రము 
వారిపై, యకారణముగ( గక్ష కట్టితిని సుయోధనునకు. బ్రీతిగ నుండుటకై 
వారి ననేకవిధముల దూలనాడితిని ఈ కార్యము నా హృదయమును 
దహించుచున్నది 


నేను గిరీటి చేతిలో యుద్ధమున మరణింపవలెను భారతయుద్దమున 
నామరణము డసంభవించినపుడే, పాండవుల రణయజ్ఞమునకు. బునళ్ళిత్తి 
జరగుచున్నది. భీముండు విజృంభించి దుశ్ళాసనుని రక్తము (ద్రాగితీరును, 
కహకహారావ భయంకరు(డైన యా భీముండట్టు విక్రమించినపుడే రణ యజ్ఞమున 
'సూయ' మను కర్మ ముగియును. ద్రోణులను ధృష్టద్యుమ్నుడును, భీష్ములను 
శిఖిండియు వధింతురు. ఇర్వురు పొంచాలు రాపని యొనర్చిననాండే 
యజ్ఞావసొనమగును. భీముండు, దుర్యోధనుని తొడలను గదతో భేదించి తీరును 
నాండా యజ్ఞము సాంగోపాంగముగా ముగియును ధృతరాష్ట్రుని కోడండ్రు, 


123 మహాభారత వినుర్శనము ద్వితీయభాగము 


బిడ్డలు, మొదలైన యంతఃపురమంతయు, హతేశ్చరులై, ఘోరము(గ విలపింతురు, 
ఇది తప్పదు.” 


కృష్ణుండు జెప్పిన పలుకులతో రాధేయుని హృదయమెంతయో మారినది 
అతడు బశ్చాత్తాసముతోం బొట్టు పొరలగుచుండెను అటుతరువాతనే యాతడే 
గుంతీదేవికి, “అర్జునుని దప్పతక్కిన పాండవులను వధింప” నని మాట యిచ్చెను 
ఈ (ప్రతిజ్ఞను నిలుపుకొనెను గూడ, దేవేంద్రుండీ తన సహజ కవచకుండలములను 
ముందే హరించియుండెనుగదా! ఇంద్రుండు, రాధేయుని కొక శక్తిని బ్రసాదించి 
యుండెను. దానిని గర్జుండు ఫల్ల్గునునిపై( బ్రయోగింపం దలచెను కాని, దానిని 
ఘటోత్కచునిపై వేయవలసి వచ్చినది ఇది కర్గునకు జరగిన రెండవ వంచన 
ఇంక మూండవ యనుత్సాహ కారణము శల్యుండొనర్చిన పని శల్యునివంటి 
మాననీయుండైన క్షత్రియుండు, యిట్టినీచమైన పని కొడిగట్టి యుండండని 
చాలమంది యభిప్రాయము విదేశీయ విమర్శకులే గాక, భారతీయులలో. గూడ 
కొందణు పండితులిట్లే వాదించిరి మహారాష్ట్ర దేశమున, తొట్టతొలిసారి, “శ్రీ 
చింతామణి వినాయక వైద్య” మహాశయులు, సంస్కృత భారతమును సంస్కరించి 
ప్రకటించిరి, వారికిగూడ నీసందేహమే గలిగినది వారీ భాగమునంతయు+ 
'బ్రక్షిప్తమని, (గ్రంథమంతయు పూర్తియెన వెనుక, కట్టకడపట ముద్రించిరి తమ 
తర్కమునకు నిలువని దానినంతయు( టబ్రక్షిప్త్రమని టత్రోసివేయుటలో. 
బాళశ్చాత్యవిమర్భకులు దక్షులు, ఆ వాసనయే నేండు స్వదేశ పండితులకు 
గూడ నంటుచున్నది, నీతిశాస్త్రము ముఖ్యముగ వైయక్తికము రాజనీతి సామాజికము 
ఈ రెంటికి ముడివెట్టి నిర్ణయము సేయ(బూనుట (ప్రమాదకరము దుర్యోధనుండు 
శల్యుని సాయమును వంచనతోనే సంపొదించెను వైద్యగారన్నట్టు శల్యభాగము 
'బక్షిప్రమైనచో, మద్రేశ్చరుని ధర్భదృష్టికే లోపము వచ్చును. ఆ విషయము 
సైన మనవి సేతును. శల్యకథా భాగము (ప్రక్షిప్తము గాదని నా యూహ! 


మహాభారత వినుర్శనము ద్వితీయఖాగము 124 


అంతమాత్రమే గాదు, ఉండవలసిన దానిలో నతిముఖ్యమైన దనిగూడ! వ్యాసుని 
ప్రతిభాశక్తి రెండింతలుగ వికసించిన దిట్టి ఘట్టము అందే! శల్యు డొనర్చిన 
భేదనీతి కృష్ణుండు గర్జునిపై( బ్రయోగించిన భేదనీతికి 'ఇతిశ్రీ' యని నే నను 
కొందును ఇది లేని దది సమగ్రము గాదు 


శల్య ప్రకరణనులోని యౌచితి 


ముద్రరాజైన శల్యుడు మాద్రికి సోదరు(డు. అందుచే నేరుగా. గవలకు 
మేనమామ! ఇట్టివాండు గౌరవులతొ( జేరుకొనుననుటకు వీలే లేదుగదా! ఇంత 
మాత్రమే గాదు దుర్యోధను(డు దన మేనల్లుం[డ్రను సిలుగుల వెట్టెను వారి 
భార్య నవమానించెను ఈ కారణములతో ధార్తరాష్టులసై శల్యున కమర్షమే 
యుండును గాని యభిమాన మెట్టుండును? భారతయుద్దము మొదలైన దన్నంతనే 
శల్యుడెంతయో యానందపడినాండు. పాండవులు దమకు గలిగిన యపకారమును 
వడ్డీతో. గూడ దీర్తురని యాత(డెంచెను ఇంతలో( దనకు పాండవుల నుండి 
యుద్ధాహానము గూడ వచ్చెను ఒక యక్షౌహిణి సేనను గైకొని శల్యుండు 
పాండవులను జేరవచ్చుచుండెను దుర్యోధనుండీ ప్రయాణమును బసివట్టినాండు 
మార్గమునందు శల్యున కాతం డెన్నియో సదుపాయములః గల్పించెను సైన్యము 
లెత్తినచోట విడిసినచోట నాహార విహారముల కనుకూలము గలిగించినాండు 
ఈ యేర్చాటులతో శల్యు డానందో(ద్రేకమున మైమజుచెను ఇవన్నియు ధర్మజుండే 
యొనర్నెనని యాతని తలంపు సంతోషమున శరీరమునుమజచిన శల్యుండు 
“నాకన్ని సదుపాయములం గల్సించిన వా(డు యేమడిగినను యిత్తు” నని 
ప్రతిజ్ఞ యెనర్చెను మద్రేశ్చరుడీ మాట యన్నంతనే ధార్తరాష్ట్రు డక్కడం 
(బ్రత్యక్షమైనాండు. తనవైపు నిలచి పోరవలసినదని దుర్యోధను. డర్థించెను 
ఆడినమాట దప్పుటకు వీలులేదు (ప్రాణసంకటమునం జిక్కిన శల్యుండట్లే 


125 మహాభారత విమర్శనము ద్వితీయభాగము 


గొనిమ్మన్నాండు. కాని"పొండవుల కడకేగి మాటాడి వత్తునని యాతండు గౌంతేయుల 
శిభిరముల కడకు వచ్చెను. జరగిన పరిస్థితి నంతయు మద్రేశ్చరుండు దెలిపెను, 
పాండవ శిబిరములలో రహస్యాలోచనములు సాగినవి కృష్ణు, డెంతయో దూరదృష్టి 
గలవాండు గదా! దుర్యోధను నకు బ్రధాన బలమైన కర్గునెడ్డెనను దేజోవిహీను గావింప 
వలెనని సరసిజోదరు(డు శల్యునిచే మాట దీసికొన్నాండు. ఇచ్చిన రెండు ప్రతిజ్ఞలను 
గూడ శల్యుడు నెఆవేర్చికొనెను కౌరవులవైపు నిలచి యాతడు బోరినాండు. 
రాధేయుని( దేజోహీనుని గావించినాండు. శల్యు డొనర్చిన పని దుర్యోధనుని 
జీవసాడులనే గదలించినది పాళశ్చాత్యవిమర్శకులత్రోవలే చిత్రములు దుర్యోధను(డు 
శల్య సాహయ్యమును సంపాదించుట నీతివిరుద్ధమైన కార్యమట! ఇది 
మాత్రమెందుకు రాచనీతి గారాదు. మహారధు(డైన కర్ణుడు బాండవులను 
దూలనాడెను. అర్జునుని. జాల్కన( జాచెను అవి వీరాలాపములట! వికళ్ధనుండైన 
కర్గుని మందలించుట శల్యుని గుణలోలుపత యెందుకు గారాదు? పాండవులు 
శల్యునకు మేనల్గుండ్రంటిమి వా రష్టకష్టములు బడుటకు( బ్రధానకారణభూతు(డు 
గర్జుండే! అట్టి వానిపై శల్యునకు గూఢద్వేష ముండుటలో నాళ్ళర్యమేమున్నది? 
కృష్ణార్ణనులలో నున్నంత యొద్దిక కర్ణ శల్యులలో నెట్టు వచ్చును? శల్యుడు 
'గౌంతేయుల కిచ్చిన ప్రతిజ్ఞను సమర్థముగ నిర్వహించెను. ఈ పట్టున రాధేయు(డు 
(బ్రదర్శించిన ధైర్యముమాత్ర మలొకికమైనది. శల్యుండాడిన (ప్రతిమాటయు 
రాధేయుని హృదయమును ఘూర్షిల్లజేయునదిగానుండెను. ఆడుగడుగునను 
నాత(డెదిర్చెను. కాని రాధేయు(డు దుఖమునంతయు. దిగమ్రింగికొని, యపూర్వ 
పరాక్రమమును (బ్రదర్శించెను. ఈ సన్నివేశము రాధేయుని గుణసౌరభములను 
మతియొకసారి విరజిమ్మెను 


మహాభారత విమర్శనము ద్వితీయభాగము 126 
దయనీయమైన నురణను 


కడకు కర్ణుని వధ్యదినము సమీపించినది రాధేయు(డు తన దోషములతోం 
దొనే మండిపోయినాండు తండ్రియైన కర్గుని కట్టెదుటనే, యర్జునుండాతని పుత్రుని 
భయంకరముగ వధించెను పుత్రశోకమున సూర్యపుత్రుని హృదయము వికలమైనది. 
శాపప్రభావమున నాతని రధచక్రములు భూమిలో? (గ్రుంగెను, కర్షుండు (క్రిందికి 
దిగి, రథచక్రములను జేతులతో. బట్టికొని పైకి లేపుచున్నాండు. ఆ సమయమును 
గనిపెట్టి కృష్ణుండు కవ్వడితో “చంపు! చంపు” మని యజచెను కృష్ణుని మాటలు 
రాధేయుని చెవులలో. బిడుగువలెం బడినవి భగ్గసంకల్పుండైన యతని రెండు 
నేత్రములు బాప్పుసిక్తములైనవి అర్జునుడు దన కంరమునకు గుజింజూచి 
బాణమును సంధించినా(డు. అప్పుడర్జునునితో గర్జుండిట్లనెను. 


“భో! భో! పార్థ! మహేష్వాస! ముహూర్తం పరిపాలయ 


అతస్త్వాం ప్రబ్రవీ మ్యేష ముహూర్తం క్షమ! పాండవ! 
(భా క ప అ 90) 


“మహేష్వాసుండవైన పార్థా! క్షణకాల మాగుము, నా రథచక్రము భూమిలో? 
గ్రుంగినది, దానిని లేవనెత్తెదను ఈ సవ్యచ[క్రము భూమిలో. (గ్రుంగినది 
నా దురదృష్టము ఈ యవకాశమున నీవు బాణమును సంధింపరాదు! అది 
కాపురుషు లొనర్చవలసిన పని నీవు విశివ్ష(డవు రణకోవిదుండవు నీ వొనర్చు 
కార్యములు గూడ విళిష్టములై యుండవలెను ” 


“ప్రకీర్ల కేశుండు, విముఖుండు వీనియందు బాణము బ్రయోగింపరాదు 
(బ్రాహ్మణుని వధింసరాదు ఆయుధము లేనివానిని, యాచమాను. డైనవానినిం 
జంపంగూడదు బాణములు లేనివానిని, (భ్రష్టకవచుని, యాయుధములు భగ్నమైన 


127 మహాభారత విమర్శనము ద్వితీయభాగము 


వానిని జంపరాదని యుద్దనియమము! దీనిని నీ వుల్లంఘించినచో నీ కపయశస్సు 
గలుగును నీవు శూరతరుండవు, అపకీర్తిని సంపాదించికొనరాదు. దివ్యాస్త్రవిదుండవు. 
యుద్ధముల యందు కార్తవీర్యున కీడైనవాండవు నీ వకార్యము నొనర్పవచ్చునా?” 


“ఈచక్రము నెత్తువజకును గొంతయాగుము నీవు రథస్థుండవు. నేను 
భూమిస్టుడను. నీ విపుడు నా పై బాణమును సంధించుటన్యాయము నేను 
నీకు వెజచుటలేదు కృష్ణున కసలే భయపడుటలేదు. నీవు వీరోత్తముండవని 
చెప్పుచున్నాను చావునకు జంకి కాదు” 


దయనీయమైన కర్ణుని వాక్యములువిని, యర్షునుని మనస్సు గరగినది. 
రాధేయునిసై శరమును దొడుగుట కాతని చేయాడలేదు. ఆతండూరక 
నిలచియుండెను. జరగినంత కాలము బాగుగ నధర్మములొనర్చి, యంతకాలమున 
ధర్మప్రవచనము లాడుచున్న కర్ణుని వాలకము కృష్ణునకు సహ్యముగా లేదు. 
భారత యుద్ధమునకు. గౌరవుల( (బ్రేరేచినవాండు గర్జుండు. ఇంతవరకు జరిగిన 
రక్తపాతమంతయు నాతడు దెచ్చినదే! ఆతండిపుడు ధర్మోపన్యాసము లిచ్చుట 
పరిహాసభాజనము గదా! పూర్ణావతారుండ్లై యుగపురుషుండైన కృష్ణు డిట్టి 
దుళ్చిత్తములను క్షమించునా? కర్ణునకు( బాండవులపై. గల మత్సరము 
వైయక్తికము, జన్మంతయు రాధేయుండు ఆత్మలాభమునే జూచికొనెను. కాని 
దేశక్షేమము. నేమాత్రము గమనింపలేదు. సజ్జనులైన పాండవుల నాతండు 
నిందించెను, అవమానించెను వంచించెను. వానిసద్గుణము లన్నియు, మాత్సర్యమను 
భయంకరాగ్నిలో. బడి దగ్గమై పోయినవి. కురుపాండవ వంశముల నాతండు 
విధ్వంస మొనర్చ సంకల్పించెను. భారతదేశము నంతయు మృత్యుదేవికి నాతడు 
వంటిల్టుగా. దయారుజేసినాండు. ఆతని మాత్సర్యము కులగస్తీలను గౌరవింపలేదు. 
భీష్మాదు లీ దుర్మార్గుని పలుకుయడిలో. గుతకత యుడికి పోయిరి, ఇట్టి 
కుటిలు(డు కర్షుండు మృత్యుకాలమున ధర్మోపన్యాసములాడుట! నవ్వులపాలుగాక 


మహాభారత విమర్శనము ద్వితీయభాగము 128 
మటేమి? 


కృష్ణుండు కర్గుని పాపములను (బ్రత్యక్షముగ( జూచెను. భయానకమై, 
'క్రూరమై, వేదనామయమైన మృత్యువు గర్జునకు దాపరిల్లినది. ఇది యొక్కటే 
యాతని పాపములకు నిష్కృతి, ఈ మాటలే గర్జునితో గోవిందు(డు స్పష్టముగం 
జెప్పెను 

కృష్ణు. డర్జునుని వైపు దిరిగి యిట్లన్నాండు. “అర్జునా! వీడు నీచుండు 
వీనిపై దయంజూపరాదు. ఈ కర్ణున కిప్పు డుపకార మొనర్చితివా! అది పామునకు( 
బాలు పోసినట్లే ఊరక నిలుచున్నావేమి? గాండీవము దెగవేయుము. మహా పాపియైన 
వీని శరీరమును గుక్కలు, నక్కలు కాకులు తనివిదీరి భక్లించుగాక!” 


కృష్ణుని మాటలు విని గర్భుడు సిగ్గునం దల వంచికొనెను, అది 
యపరాహ్హాకాలము సూర్యుండాకాశ మధ్యమునుండి నిస్తేజస్కుండై గర్గుని యవస్థను 
గమనించుచుండెను. గాండీవము నుండి వెడలిన యర్ధచంద్ర బాణ మొకటి 
తృటిలో వచ్చి కర్ణుని కంఠము నుత్తరించెను. ఆ తల క్రింద బడెను! 


దీర్భదర్శియై, ప్రతిభావంతుండై, బుషికవి యొనర్చు వ్యక్తి చిత్రములలో( 
గొన్ని శాశ్ళత సందేశములు మూర్తీభవించియుండును. భారతమున గర్గుని 
చిత్రము కేవలము వ్యర్థముగాదు నాశకరమైన కర్షుని జీవితముతో నొక శాశ్వత 
సందేశమును మహర్షి లోకమున కొసలౌను ఆ సందేశ మేమి? ఒకానొక 
పురుషుడు హిమాచలము వంటి యున్నతుండే యగుంగాక! వానియం 
దహంకారము, స్వాతిశయము రేకెత్తినచో వాని సమస్త శక్తులును లోక 
కల్యాణకరములు గాక, వినాశకరములే యగును, 


129 మహాభారత విమర్శనము ద్వితీయభఖాగము 
రాజర్షి భీషు వడు 


రాచణికముతోనే ధర్మము రక్షింపబడును తపస్సు లాదరింపం 
బడుదురు. రాచతీక మధఃపతిత మైనపుడు చెప్పకయే ధర్మగతి మూలయుడును 
అథఃపతితమైన రాచటీక మెట్టుండునో వ్యాసభగవానుడు, ధృతరాష్ట్ర దుర్యోధనుల 
మూలమున మనకు (బ్రత్యక్షపజచినాడు శకుని, దుశ్నాసనుండు, కర్గ్గుఃడు 
దుర్యోధనునకు ప్రధానమైన మూలబలము వీరందణు సమర్జులే. కాని, 
వికారవశులు, క్షుద్రులు, నృశంసులు స్వాతిశయమే వారి స్వభావము తమ 
స్వాతిశయమును నిలిపి కొనుటకు, జగత్తునే బలిపెట్టుటకు వారు వెనుదీయరు. ఈ 
ముగ్గురి చిత్రములను చిత్రించి వ్యాసభగవానుడు దుష్టసచివ సంస్థ యొక్క 
స్వభావము మన కన్నుల యెదుట మూర్తీభవింప( జేసినా(డు ఆసత్న్సాపిష్ట 
సచివాయత్తమైన లోకధర్మము నళించితీరును. రాజ్యసంస్థపాడగును రాచటికమును 
సచివుడు నియమింపవళలెను సచివ సంస్థయొక్క బలము దగ్గినపుడు రాజ్యసంస్థ 
క్రియామూఢమై పోవుటలో నాశ్చర్య మేమున్నది? మజి, యట్టైనచో, వ్యాసుండు 
ఉత్తమ సచివ సంస్థ యొక్క గుణములను వర్ణింపనేలేదా? నా(డు జెప్పికొనం దగిన 
సచివ సంస్థయే లేదా? ఉన్నది. రాజర్షియెన భీష్ముండు, విదురు(డు, గాంధారి వీరి 
స్వరూప చిత్రములే యుత్తమమైన సచివ సంస్థ యొక్కలక్షణములు, కాని దీని 
యధికారమును రాజ్యసంస్థ త్రోసిరాజన్నది అందుచే సొచివ్యము రామాయణ 
కాలమునందు వలె సామాజిక వికాసము సాధింప లేకపోయినది రాజ్యసంస్థ దీని 
నపహాసమొనర్చెను భీష్మాదుల మాటకు దుర్యోధనుడు దమ్మిడీ వెలగట్టలేదు 
కడకు వారి యధికారములూ నశించెను. సత్యమైన సచివ సంస్థ యెట్టిది? యనుట 
కుదాహరణమే భీష్ముని చరిత్రము- వ్యాసభగవానుని ప్రతిభా (ప్రకాశము 


భీష్ముడు రాజర్షి కాని, యాతనిపై ననేకములగు విమర్శములున్నవి 
కొంద రిట్లందురు. “తానువివాహమాడనని భీష్ముండు శంతనునకు మాట నొసంగుట 


మహాఖారత విమర్శనము ద్వితీయభాగము 130 


దొడ్డ నేరము ఆతని (బ్రహ్మచర్యము కౌరవకులమునకు వినాశకరమైనది భీష్ముడు 
పరమపవిత్రు(డైన మహాపురుషుడు ఆతడే వివాహ మొనర్భికొని, సంతానమును 
గనియున్నచో యది లోకోత్తరమై యుండెడిది ఆ వంశమున దుర్యోధనుని వంటి 
క్రూరులు జన్మించుట కవకాశము లేకుండెడిది ఆ యదృష్టమును భీష్ముండు 
భారతమునకు దక్కనివ్వలేదు.” ఈ విషయమునింకను సాగందీసి - “భీష్ముడొనర్భిన 
ఘోరమైన పొఆపాటు” అనుశీర్షికతో నొక వ్యాసమీ నడుమ ్రకటింపంబడెను 
శారీరశాస్త్రముపై నా విమర్శకునకు గల భక్తికి నే నెంత సంతోషించినను ఆ (వ్రాత 
కువిమర్శ్భయనక తప్పుదు మజీకొంద తిట్టు వాదింతురు “ద్రౌపదీ వస్రాపహరణ 
సందర్భమున భీష్ముండు మౌనము వహించెను అప్పుడతడూరకుండి యుండరాదు 
కౌరవసైన్యమున నాతని బలమున కెదురు లేదు భీష్ముండు లేచి, యదలించి, 
దుర్యోధనుని మందలించి యా దుగాచారమును మాన్చింపవలసి యుండెను 
అప్పుడు పాండవుల వనవాసము జరగియుండెడిది గాదు భయంకర మానవసంహారమైన 
యుద్ధము గూడ రాకయుండెడిది భీష్మని మౌనము లోకవంచకము ” 


మటజికొందణి దీ యాక్షేపణ! “భీష్ముడు లోకోత్తరుండు, కాని ప్రయోజన 
మేమి? ఆతండుపజీవికకు లోంగిపోయెను నాల్లుకాను లిచ్చువానివైపు తాళము 
వేయుట పామాన్యుల నూట! భీష్ములవంటివాండట్టు చేయరాదు! పాండవులది 
ధర్మమని యాతనికి. దెలియును, ఆట్టిచో నాతడు గౌంతేయుల వై పేల 
జేరలేదు? అత(డు పాండవుల వైపు జేరి ధార్తరాష్టుల వంటి దురాచారులను 
వధింప వలసి యుండెను భీష్ముండట్టు చేయకుండుట పాఆపాటు!'సైగా సమయము 
వచ్చినపుడంతయు “ అర్థస్య పురుషోదాసః ” అను మాట లాతండనుచుండెను 
భీష్ముని వంటి వాండు గూడ ధనమునకు, జీవనమునకు లోగినచో నిత 
నాతని గొప్పతన మేమున్నది? పోనీ కౌరవులనైపు జేరినాండు గదా! వారికైన 
నాతడు దన మనస్సును బట్టి యిచ్చెనా? ఆతండే మాటం బల్కినను దాని 


131 మహాభారత విమర్శనము ద్వితీయఖాగము 


నిండ నత్తియే! ఏధర్మ ముపదేశించినను “ఆట్టైనచో - నిట్రైనచో” నను సంరక్షక 
వాక్యములతోనే యారంభించును ఇంతటి బాధం దానెందుకు( బడవలసి వచ్చినది? 
కౌంతేయుల నెదిర్చి తాను యుద్ధమొనర్శెనే. కాని వారిని వధించుట దన 
కిష్టము లేదు ఆతండొనర్చిన యుద్ధము నిండ వంచనయే! ఆతని కెన్నియో 
మహాస్త్రములు దెలియును కాని యొక్కదానిని గూడ నుపయోగింపలేదు శరీరము 
దుర్యోధనుని వైపు మనస్సు పారకవులవైపు తనకీ ద్వంద్వ ప్రభుత్వ మెందులకు? 
భీష్మం డిచ్చామరణము గలవాండు తన్నెట్టు సంహరింపవలెనని యాతని 
ధర్మరాజడిగెిను ఇందులకుపాయమును భీష్ముండు వచించెను ఇది దుర్యోధనున 
కొనర్చిన వంచన గాదా? భీష్ముని వంటి మహాపురుషు. డిట్టి వంచనను 
జేయవచ్చునా?” 


రాజర్షియెన భీష్ముని విమర్శించువారిలో రెండు తెగలున్నారు ఒకరు 
మహాభారతమును చదువకయే విమర్శించువారు వీరి వ్రాతలకాధారము వారు 
వీరన్న మాటలు! మటికొందరు గలరు వారు భారతమును జదువుదురు 
కాని, చదువవలసినట్టు చదువరు వారి విమర్శలాపాతమధురములై యుండును. 
ఒక యుదాహరణ మిత్తును శంతనుండు వయస్సు జెల్లినవాండు సత్యవతి 
బాల యను విషయము భారతమున స్పష్టముగ6 జెప్పంబడలేదు. “శంతనుడు 
రెండవ పెండ్లి జేసికొనునున్నాడు అందుచే నాతడు ముదుసలియైయే 
యుండవలయును ” ఇది విమర్శకులు భారతముపై నెత్తిన యొక యభాండము. 
కనుక సత్యవతీ శంతనుల పరిణయము వృద్ద బాలవాహమనుటకు నాస్పదమే 
లేదు అట్లే “ఆర్హస్య పురుషో దాస” యను వాక్యమునందు 'ఆర్థ" శబ్దమునకు 
“ధనము” అని వ్యాఖ్యానము సేయుట పొఆపొటు! భీష్ముడు దన ప్రతిజ్ఞను 
సాధించుకొనుటకై యొక మహారాజ్యమునే కాలదన్నెను అట్టివాడు ధనమునకు 
లోయి దుర్యోధను నాశ్రయించె ననుట యన్యాయమైన విమర్శ! భీష్ముని 


మహాభారత విమర్శనము ద్వితీయఖాగము 132 


చరిత్ర మెట్టిదో యతనిసై నొనర్చిన వ్యాఖ్య లెంత నిస్పారములో యింకను 
గొంత వివరముగం దెలిసికొందముగాత। 


భీష్ముని నుహత్వము 


భారత కర్తయెన వ్యాసభగవానుండు భీష్మున కెంతయో గౌరవ మొసగాను, 
సమకాలికులైన మహాపురుషులంద రాతనిని దమ కలంకారముగ నెంచిరి కృష్ణుండు 
భీష్ముంనకు బ్రతిషక్షి! తా నొనర్భిన ప్రతిజ్ఞను గూడ మచి ముకుందుం డాతని సైకిం 
జక్ర మెత్తికొని పోవుటకు సాహసించెను ఆట్టివాడును భీష్ముండంప శయ్యపై 
నున్నపుడు “సమస్తధర్మములను శాంతనవునుండి యెజుంగుమని” ధర్మజాని 
నియోగించినాడు భీష్ముని యొక్క గౌరవమును సూచించుట కీ 
యొక్కయుదాహరణము చాలును, భారతము శాంతిపర్సము శతధా - సహస్రధా 
వికసించినది లోకముల కొస(గవలసిన సందేశముల నన్నిటిని వ్యాసు(డీ పర్వమున 
మేళవించెను ఈధర్మములను బలికిన (ప్రవక్త యొవ్వండు? భీష్ముడు 
ఉత్తమోత్తములైన యీ విషయములను భీష్ముని నోటినుండి బలికించుటయే 
వ్యాసుని కాతనిపై నున్న యనర్భ గౌరవమునకుం దార్కాణము భీష్ముడు 
నిర్యాణము నందంబోవుచున్నాండను వార్త జనార్దనునకుం దెలిసినది. అప్పుడతండు 
శాంతనవుని గుజీంచి పలికిన వాక్యములు మనకు ధ్యేయములుగ నుండ(దగినవి 
కృష్ణభగవానుండిట్టన్నాండు 


“భీష్ముని జ్యాలతానిర్జోష మశనివిస్ఫూర్ణితము వంటిది దేవరాజు గూడ 
దానిని సహింపలేండు. అట్టి భీష్ముని మనస్సున నేను ధ్యానించుచున్నాను 
సర్వరాజమండలమును బరాక్రమముచే జయించి బలవంతముగం గొశీరాజు 
కుమార్తెలను గైకొని వచ్చెను ఆతని పరాక్రమమున కెదురులేదు ముప్పది 
దినములు ధర్మమునకై భార్గవ రామునితో నాతడు బోరాడెను జామదగ్ని 


133 మహాభారత విమర్శనము ద్వితీయిఖాంము 


భీష్ముని గెలువలేక పోయినాండు గాంగేయుని ధర్మనిష్టయిట్టిది. ఆ స్త్రపాండిత్యమట్టిది 
ఆతండింద్రియ[గ్రామమును జయించెను. మనస్సును బుద్ధిచే నిగ్రహించెను 
నిగ్రహించి నన్ను శరణుంజొచ్చెను నే నారాజర్డినే భావించుచున్నాను. అతండు 
గాంగేయుండు. వసిష్పునికడ సమస్తవిద్యల నభ్యసించినాడు సాంగములైన 
చతుర్వేదము లాతనికిం గరతలామలకములు, దివ్యాస్త్రము లాతని కధీనములు 
విద్య లాతని ముంజేతి యుద్దము. పరశురామునకు( బ్రియశిష్యు డాతండు. 
ధర్మజ్ఞుల కాత(డు మేలుబంతి. (త్రికాలవేది పురుషవ్యాఘ్రుండైన భీష్ముండు 
స్వర్గమును జేరెను ఇంక భూమికి గాంతి యెట్లు "వచ్చును? భూమండలము 
నష్టచం[ద్రమైన రేయివలె నగును. రాజా! యీ యవకాశమును ద్యజింపకుము 
నీ వడుగవలసిన ధర్మములన్నియు నాతని నడుగుము చాతుర్విద్యము, 
చాతుర్హోత్రము. చాతురాశ్రమ్య మయిన ధర్మసంపత్తి యాతని యధీనము! 
రాజధర్మముల కాతండాధారము కౌరవధురంధరు(డైన భీష్ముండస్తమించెనా? ఇంక 
భూమండలమున జ్ఞాన మస్తమించినట్లే! అందు కే నిన్నింత తొందర జేయుచున్నాను 


ధర్మరాజును, గృష్టుండును భీష్ముని దర్శించుటకు వెడలిరి శరతల్పగతుండైన 
శాంతనవుని జూచినంతనే కృష్ణునకు భావోద్రేకము పొరలివచ్చెను 
అపుడతండన్నమాటలు హృదయములను గరగించునవి ఆ సన్నివేశ మిట్టున్నది 


“*శతో నిశమ్య గాంగేయం శామ్యుమాన మివానలం 


భవద్విధా హ్యుత్తమబుద్దివిప్తరా విముహ్యమానస్య నరస్య శాంతయే 
(భా. శాంతి ప అ 50) 


“గాంగేయు(డు శామ్యమానమగు వహ్నివలె నుండెను అతనిని జూచి 
కేశవుడు దీనమనస్కుండయ్యెను కృష్ణుడిట్టు బ్రళ్నించెను. సమస్త జ్ఞానములు 


మహాఖారత విమర్శనము ద్వితీయభాగము 134 


ముందటివలె యధీనమున నున్నవి గదా! నీ బుద్ధి శారీరక బాధచే వికలము గలేదా? 
శరాభిఘాత దుఃఖమున నీ గాత్రము దూయమానము గాలేదా? మనోదుఃఖమున 
కంటెను దైహిక దుఃఖము (ప్రాణులకు బలవత్తరమయినదిగదా! శాంతనవా! 
ధర్మతత్సరుండైన నీ తండ్రి నీకు వరమొసలొౌను అందుచే స్వచ్చంద మరణము 
గలవా(డ వయితివి. కాని శారీరకమైన బాధమౌత్ర మెట్టు విడుచును? దేహమునకు 
జిన్న గాయము దగిలిననే యెంతయో బాధ కలుగును రుజ సం(క్రమించును 
మనస్సువికలమగును నీవు శరసంఘాత విదీర్ల దేహుండ వయితివి. ఈ స్థితిలో 
నీ యంతఃకరణము వికలమగుటలో నాశ్చర్యములేదు ధర్మసంవేదీ! జన్మమ్బృత్యువులు 
మానవునకు సహజములు. ఈ విషయము నేను నీకు. (గ్రొత్తగం జెప్పవలయునా? 
అఖండ జ్ఞాన సంపన్నులయిన దేవతలకు(గూడ నుపదేశింప(గల మహా(్రజ్ఞానిధి 
వీవు జ్ఞానవృద్దుండనైన గాంగేయా! త్రికాలజ్ఞానము నీ యధీనము. జగత్తు 
యొక్క సంహారము, యుత్పత్తి ధర్మస్వరూపము, దాని పరిణామము, దాని 
యుద్దేశ్యము మొదలగు విషయములలో నీకున్న యధార్థజ్ఞాన మెవ్వరికిని లేదు 
నీవు ధర్మనిధివి ధర్మైకతత్పరుండవు. సత్యము నీ యధీనము, మహావీర్యవంతు(డవు 
తపస్సుచే మృత్యువు యొక్క వేగము నడ్డగించితివి చతుర్దశ భువనములలో 
నిట్టివాండవు నీ వొక్క(డవే! సత్యము, తపస్సు, దానము, యజ్ఞాదికరణము, 
అనృశంస్యము, శుచిశాంతిదాంతులు మొదలగు గుణములలో నిన్ను. బోలినవాండు 
ముల్లోకములలో లేండు గంధర్వాసుర యక్షరాక్షసులను, దేవతలను, యెక్కిన 
రధమునుండి దిగక యొక్కయూకున నిర్జింపంగల శక్తినియది వాసవోపము(డవైన 
నీవు వసువులలో (శ్రేష్టండవు పురుషోత్తముని వంటివాండవు నీవంటి సర్వ స మర్గు(డైన 
మానవుని గూర్చి జగత్తున వినలేదు, చూడలేదు లుప్తములైన సమస్త లోకములను 
బునస్సృష్టి యొనర్చ గలిగినంత తపస్సంసన్నుండవు. నీ కుత్తర లోకములు 
లభించుటలో నాశ్చర్య మేమున్నది. ధర్మజుని హృదయమున? బొడమిన శోకము 


135 మహాఖారత విమర్శనము ద్వితీయ ఖా,1ము 


నడగించుటకు నీవే సమర్హుండవు నీ వాతనికి ధర్మబోధగావింపుము యోగసాంఖ్య 
ధర్మములు నీ వెణుగుదువు ప్రతిలోమ(ప్రసూతములైన వర్ణధర్మముల తెజంగలు 
నీ వెజుగుదువు దేశజాతికులములు వాని ధర్మములు నీకు దెలియనివి లేవు, 
వేధోక్తశిష్టోక్రములైన న్యాయములు నీ యధీనములు ఇతిహాస పురాణార్థములు నీ 
స్వరూపము ధర్మశాస్త్రములు నీ యధీనములు సంశయకారకములైన ధర్మములు 
సంఘటీల్లినపుడు వానిని విడదీయుటకు నిన్ను మించిన ప్రతిభాశాలి లేడు భీష్మా! 
ధర్మజమనస్సముత్చిత మైన శోకమును నీ మేధయే బోకార్సగలదు నీవంటి 
మహాపురుషుల జీవితములు లోకక్షేమఫలములు గదా!” 


భీష్ముడు శ్రీకృష్ణ నిట్టు (ప్రశ్నించెను “మాధవా! నీవే ధర్మరాజు 
సంశయము లెందుకు( బోగొట్టరాదు?” ఈ ప్రశ్నకు శ్రీకృష్ణుడిచ్చిన యుత్తరము 
బట్టి భీష్మునిపై యాతని కెంత గౌరవముండెనో మనము దెలిసికొన వచ్చును 
శ్రీ కృష్ణు. డిట్లనెను. “భీష్మ! యశస్సునకును, శ్రేయస్సునకును నేనే మూలభూతు(డను 
సదసదాత్మకములైన భావము లన్నియు నానుండియే బుట్టుచున్నవి చంద్రుండు 
శీతాంశుండనుటలో నాశ్చర్య మేమున్నది అట్లే నేను స్వయంపరిపూర్జ్ణుండను 
నేను సర్వధర్మముల నెజుగుటలోను బోధించుటలోను గొప్పతనము లేదు 
భీష్మా! భూయిష్టమగు యశస్సు నీ కివ్వదలచితిని. అందుకే నీ యందు సరోత్తమమైన 
బుద్ధిని నియమించుచున్నాను. ఈ భూమి యుండునంత వజకును నీ కీర్తి 
శాశ్చతముగ నుండును ధర్మజునకు నీ వొనర్భెడి బోధ వేద (ప్రవాదముతో 
సమానమైనది నీవు జెప్పిన బోధనల ననుసరించి వర్తించు మనుష్యుండు సర్వపుణ్య 
ఫలములందును. అజరానురములైన లోకము లందును ఒక మహాపురుషుని 
శ్రీర్తి భూమిపై నున్నంత కాలము ఆత(డు దేవలోకముల నుండును నీవు 
వయోవృద్దుండవు. (శ్రుతాచార సమన్వితుండవు రాజధర్మకుశలుండవు. పుట్టినది 
మొద లొక్క పాపమును గూడ నొనర్చ్భనివాండవు సర్వవిదితమైనది నీ మాహాత్మ్యము 


మహాభారత విమర్శనము ద్వితీయభాగము 136 


బుషులను దేవతలను దృష్తిగా నుపాసించితివి నీవే ధర్మబోధ కర్ష్వండవు. 
ధర్మసందేహము గలిగినప్పుడు విద్యాంసుండద్దానిని దీర్చవలెను కాని నాండాతనిం 
బాపమంటునని ధర్మశాస్త్రము వచించు చున్నది కనుక యుధిష్టిరునకు ధర్మము 
నుపదేశించుట నీ కర్తవ్యము. కౌరవ సంతతి నీ ధర్మోపదేశములచే నింక 
మీందటం గల్యాణకరమై (బ్రకాశించును 


కృష్ణుని యుద్గారములం జదివినచో భీష్ముని యోగ్యత యెంతటిదో 
వేజు(గ జెప్ప బనిలేదు. భగవంతుడైన కృష్ణుడే “పుట్టుక మొదలుకొని నీ 
కొక పాపము గూడ నంటలేదని” పలికెను భీష్ముని పేరు పావిత్ర్యమునకు 
రూపాంతరము చిరపుణ్యముల కాత(డు (బ్రతీకము. 


భీష్ముని జన్మకథ 


గాంగేయుడు శుద్ధ క్షత్రియుడు గంగా శంతను లాతని తల్లి దండ్రులు 
ఒకానొకనాడు గంగాదేవి చతుర్ముఖుని గొలుచుటకై (బ్రహ్మాలోకమునకు( 
బోవుచుండెను. ఆ దివ్యజనని నడుచునప్పుడు మందమారుతవశమున నామె 
సైకొంగు కొంత దొలంగినది (బ్రహ్మాదేవుని సభనిండుగ నెందతో దివ్యర్షులు 
రాజర్షులు నుండిరి వారెవ్వరు గూడ నీ సన్నివేశమును గమనింపలేదు. రాజర్గులలో 
నొక్కడైన 'మహాభిషు' డను నాతడు జాహ్నవివైపు సాకూతముగం జూచినాండు 
జాహ్నవి గూడ నాతనిని క్షణకాల మాకేకరదృక్కులతో6 జూచినది బ్రహ్మలోకమందు 
కామగంధ ముండుటకు వీలులేదు. ఈ పరస్పర (ప్రేమ వీక్షణముల గమనించిన 
చతుర్ముఖుండు గించిత్కుపతవదనుండ్తై “నీవు మరల మర్య్యలోకమున 
జన్మింపవలసినదని మహాభిషునకు శాప మొసలొను, గంగాదేవియు బుడమియందు 
జన్మించి యా రాజర్డికిం బత్ని యగునని యాజ్ఞ యయినది. అపుడు గంగాదేవి 
దనకు శాపమోక్షమెట్లని యడిగినది. “నీ వీ రాజర్షి కఫ్రియమొనర్హువు. దాని 


137 మహాభారత విమర్శనము ద్వితీయభాగము 


నత(డు నిషేధించును ఆపుడు నీ వొడబడక యమరలోకములకు వత్తువు, 
పొమ్మని పరమేస్ట్రి శాపాంతమును దెలిపినాడు ఆ మహాభిషుండే శంతనుడై 
పుట్టెను శాపభారమును మోసికొన్న గంగ భూమికి వచ్చుచుండినది. త్రోవలో 
నామెకష్టవసువులు గనబడిరి. వారు వసిష్టునకేదోయపకార మొనర్చిరి, “మీరు 
భూమిపై జన్మింపుండని వసిష్టుడు వారికి శాసమొసగినాండు వసువులు గంగాదేవి 
నిట్లు ప్రార్ధించిరి. “మాతా! "మేము భూలోకమున జన్మింపవలసి యున్నది 
పుడమిపైం జిరకాల ముండుటకు మాకిష్టములేదు చతుర్ముఖుని శాపమున 
భూమి కేంగనున్న సీ కడుపున మేము బుట్టెదము, కాని దయచేసి నీవు 
మా కొక యుపకార మొనర్చవలెను పుట్టిన వెంటనే మమ్ము నదీజలముల 
యందు బారవేయుము ” గంగాదేవి యిట్టు బదులు జెప్పెను, “మీ కోర్కె 
నేను దీర్తును నా కోర్కెయు నొక్కటి గలదు. దానిని మీరు దీర్చవలెను 
దేవసంభవను బత్నింగాం గలిగిన శంతనుండు అపుత్రకుండగుట నాకు సమ్మతముగాదు! 
కనుక నాకు జన్మింపంబోవు మీలో నొక్క(డు దీర్చాయుష్మంతుండై వర్ణిల్లవలెను 
వానియందు మీ యష్టవసువుల యంశలన్నియు. గలసియుండవలెను.” అందులకు 
వారు సమ్మతించిరి. గంగాదేవియు వాగ్దానమును బాలింతునన్నది. జాహ్నవి 
పుడమికి దిగివచ్చెను, శంతను(డామెను జూచి కామోద్విగ్నుండైనాండు ఆమెయు 
నంగీకరించెను గంగ శంతను నొక్క వరము గోరెను, తా నొనర్చు నే పని 
నేనియు శంతను(డాక్షేంచరాదు. ఆక్షేపించిననా(డు దాను తరలిపోవును. శంతనుండా 
సమయమున కంగీకరించెను. పుత్రులు గలుగునంత వణుకును జాహ్నవి యాతని 
నెంతయో (బ్రేమించెను మొదటి సుతుడు గలిగెను కలిగిన వెంటనే గంగ 
వానిని నీట వేసినది శంతనున కిది కష్ట మనిపించినది ఇచ్చిన మాటను 
బట్టి యాతండు బదులు పలకలేదు ఏడుగురు పుత్రులట్ట్లే నశించిరి, ఎనిమిదవ 
వానిని గూడ నామె నీట వేయ సమకట్టీ నపుడు రా జాక్షేపించెను 'మాట( 


మహాభారత విమర్శనము ద్వితీయభాగము 138 


దప్పితివిని గంగ మజలి సోదుననెన్గు శంతనుండు శోకాకులుండయ్యెను గంగాదేవి 
యాతని కష్ట వసువుల వృత్తాంత మెతింగించెను. ఆమె శంతనుని వదలి 
వెళ్ళినది 

గాంగేయుడు దైవాంశసంభూతు(డు శంతనుండొక గొప్పరాజర్షి ఆతని 
గుతీంచి భారతమునం దిట్లున్నది, 


“సరాజా శంతను ర్లీమాన్‌దేనరాజర్షి సత్కృతః 
ధి బి 


సమం శశాస భూతాని కామరాగ వివర్షితః 
(భా ఆది ప అఆ, 100 


శంతనుడు మేధావి దేవర్షి రాజర్ను లాతని నెంతయో గౌరవించుచుండిరి 
సత్యసంధు(డు  కీర్తివంతుడు జితేంద్రియుండు. దానము, క్షమ, బుద్ధి, 
ఆభిజాత్యము, ధైర్యము, తేజస్సు, సామర్థ్యము ఇవి యాతని నైసర్గిక గుణములు 
ఆనా(డతనితో సరియగు ధర్మనిష్టుడు లేండు. అందుచే భారతదేశము నందలి 
రాజులందరు సమ్మతించి శంతనుని జుక్రవర్తిగ నభిపేకించినారు. అతండు 
సార్వభౌముండగుట సద్గుణమాహాత్మ్యముననే! రాగద్వేషాదులకాతని హృదయము 
దూరము తేజమున నాత(డు సూర్యసదృశు(డు వేగమున వాయువు (క్రోధమున 
యము(డు క్షమయందు భూమి చంద్రదర్శనము వలె నాతని యాలోకము 
లోకాహ్లాదకరమై యుండెను ఆతని రాజ్యమున ధర్మము పూర్ల్ణస్వరూపముతో 
వెల్లుచుండెను ఎవ్వరు గాని పశు, వరాహ, మృగ, పక్ష్యాదులను వధించెడివారు 
గారు బ్రహ్మ ధర్మోత్తర మైన దా రాజ్యము అతండు కామరాగ వివర్దితు(డై 
సమస్త భూతములను సమానముగ జూచెను భూమండలము నందలి రాజులెల్లరు 
నాతని సద్గుణములను వలచి చ(క్రవర్తిగ6 గౌరవించిరట! ఇంక నాతని యోగ్యత 


139 మహాభారత వీనుర్శనము ద్వితీయభాగము 


యెట్టిదని చెప్పవలెను? భీష్మాచార్యులకు. దనతండ్రిపై నెంతయో గౌరవము 
భారతమున నాతడెన్ని యో సారులీ విషయమును గూర్చి పలికెను. తండ్రిపై 
నున్న గౌరవమున కుపస్సోరకముగ శాంతనవుండను నామమును ధరించెను 
శంతనునకు భీష్ముడు జనించు టొక దీపమునుండి మతీయొక దీసము 
వెల్లుటవంటిది తండ్రి గుణము లన్నియు భీష్మునకు సం[క్రమించినవి. ఇంక నాతని 
తల్లిని గూర్చి వేయగ నేమి చెప్పవలె? 'గంగ ' యను మాట భారతీయవాజ్మయమున 
'బవిత్రతకు' శబ్దాంతరము. ఆ నది పేరు విన్నంతనే మనకు స్ఫురించునవి రెండు 
గుణములు. నిస్సీమమైన యోర్చు. నిర్వేలమైన పాతివ్రత్యము ఆ దేవి భారతీయ 
వాజ్మయమున కలంకారము ఆర్య బుషుల తపస్సులకు( గేంద్రము, 
ముమ్మూర్తులకు ముమ్మూర్తుల నామె యారాధ్యమైన దేవత! తల్లినుండి 
జాహ్నవేయునకు పొవిత్ర్యము - సంక్రమించినది అలౌకిక మైన శీల మబ్బినది 
శంతను నోదార్భి దేవలోకమునకు( బోవుచున్న గంగ కుమారుని. దనవెంటం 
గొంపోయినది ఒకానొకనాడు రాజర్షి శంతను(డు గంగానదీ తీరమున 
జరించుచుండెను. ఆ నదీజలము లవరుదములై యుండినవి “గంగాజలములు 
దగ్గిపోయినవా? ఈ (ప్రవాహమింత సన్నగిల్లినదేమి?” అని యాలోచించుకొనుచు 
శంతనుడు సైకి నడచినాండు ఒకానొక దివ్వస్వరూపియైన బాలుండు దన 
మహాస్త్రసామర్థ్యముతో (క్రీడగా గంగ నీటి నాపుచుండెను. ఆ బాలకుని ధనుః 
పాండిత్యమునకు శంతను( డబ్బురసడినాండు. ఆతని యెదుట గంగా దేవి 
గనుపించినది ఆమె యన్నది. “నృపాలా! వండు నీ సుతుడు. వీనికి విద్యాభ్యాసము 
బూర్తియైనది ఇక నీ కుమారుని నీవు దీసికొనిపొమ్ము.” శంతనుని దేహమంతయు 
ముత్పులకితమైనది ఆత(డా కుమారుని గైకొనివచ్చెను, 


భీష్మాచార్యుల గురుపరంపర 140 
మాతృదేవి యొక్క పర్యవేక్షణము (క్రింద బాల్యమున భీష్మాచార్యు 
లెందరి కడనో విద్య నభ్యసించెను. ఆ గురువుల "పేరులు భారతమున 


నుల్లేఖింపబడినవి. ఎవ్వరెవ్వరి కడ భీష్ముడు విద్య నభ్యసించెనో శంతనున 
కెణి(గించుచు జాహ్నవి యిట్లన్నది. 


“యం పుత్ర మష్టమం రాజన్‌ త్వపురామయ్యవిందధాః 


మయా దత్తం నిజం పుత్రం వీరంవీర! గృహం నయ. 
(భార, ఆ, ప, అ, 100) 


“రాజా! వీండే నీ యష్టమ కుమారుండు. వీండిప్పుడు సర్వాస్త్రముల 
రహస్యము లెఆు(గును వసీష్టుల నుండి సాంగములైన వేదము లభ్యసించినాండు. 
దేవేంద్రున కెనయైన విక్రమము వీనిది. సురాసురు లిర్వురు వీనిని గౌరవింతురు. 
దేవగురువైన బృహస్పతి, దైత్యగురునైన శుక్రాచార్యుడును నీ కుమారునకు 
దమ జ్ఞానము నంతయు బోధించిది. చతుర్ణశ భువనము లందును సాటిలేని 
మహాతపస్సంపన్ను(డైన జామదగ్న్య మహర్షి యీ కుమారునకు శస్తాస్త్ర 
పాండిత్యమును గఆపెను,. ఇదిగో! నీ కుమారుని నీకు నేండు వెనుక 
కొస(గుచున్నాను వీనిని గైకొని పొమ్ము!” 


భీష్ముడు, వసిష్టుండు, బృహస్పతి, శుక్రాచార్యుండు, పరశురాముండు. 
అను గురువులకడ విద్యలను నేర్చెను వీఠందరలోొకికులే! 


రాజుగా భీష్ముని యోగ్యత 


గృహమునకు వచ్చి శంతనుండు భీష్ముని యౌవరాజ్యమున నభిషేకించెను. 
కాని తరువాత విధి వక్రించి యాతడు రాజ్యపరిత్యాగమొనర్భ్చినాండు ఆతడే 


141 మహాభారత విమర్శనము ద్వితీయభాగము 


రాజుగా నిలచి పరిపాలించియుండెడి యదృష్టమే భారతదేశమున కున్నచో నెంత 
బాగుండెడిది! ఆతండు రాజ్యకార్యములు నిర్వర్తించిన ఘట్టము భారతమునం 
దొకచోట వచ్చును. ఆ సన్నివేశ మిది. విచిత్రవీర్యుండు మరణించెను. ధృతరాష్ష్రండు 
విదురుండు, పాండురాజు వీరింకను లేగ(బ్రాయమున నుండిరి, వారు పెరిగి 
పెద్దయగు వరకును రాజ్యమును బరిపాలింప వలసిన బాధ్యత భీష్మునిపైం 
బడినది. అప్పు డాతండెంత (బ్రశస్తముగ రాజ్యమేలెనో యీ క్రింది వర్ణనము 
దెలుపును. 


“ఊర్జ్యపస్యా 2 భవ ద్భూమిః సస్యాని రసవంతి చ 


భీష్మేణ విహితం రాగష్టే ధర్మచక్ర మవర్తత!” 
(భా ఆది, అ. 109) 


“సస్యములు భూమినుండి బాగుగా నెదిగి వచ్చుచుండెను. అవి 
రసనంతములు, సర్దన్యుండు క్రమము దప్పక వర్షించుచుండెను. వృక్షములు 
పుష్పఫల భారములతో వంగియుండెడివి. వాహనములు (బ్రహృష్టములు. 
మృగపక్షులు సంతోషముతో నుండెను. మాల్యములు వాసనాశోభితములు. 
ఫలములు రసవంతములు. నగరములు వణిక్పరి శోభితములు, శిల్పులు సమృద్ధిగ 
నుండిరి. ప్రజలందయిను శూరులు. విద్వాంసులు. సత్పురుషులు. సుఖవంతులు. 
(ప్రజలు ధర్మమార్గానువర్తులు చోరులు బొత్తిగా లేరు, రాష్టములయం దంతయు 
గృతయుగ ధర్మములే జెల్టుచుండినవి, (ప్రజల మనస్సులు యార్థిక పరిస్థితులు 
వికసించి యుండినవి. ఆ (ప్రజలు ధర్మశూరులు, యజ్ఞశీలురు సత్య(వ్రతులు. 
అన్యోన్యప్రీతి సంయుక్తులు, కామ(క్రోధాది విహీనులు. లోభవివర్ణితులు. పరస్పరము 
మైత్రియు గౌరవమును గలిగియుండిరి. నగరములు, మహోదధులవలె జనపూర్ణములై 


మహాభారత విమర్శనము ద్వితీయభాగము 142 


యుండెను. ఆ నగరములయం దెటు(జూచినను (బ్రాసాదములే! నిత్యసమ్ముదితులైన 
(ప్రజలు, నదులు, వనములు, వాపీపల్వములు సొనుదేశములు, రమ్యకాననములు 
మొదలగువానియందు రమించుచుండిరి. ఉత్తర కురుభూములు, దక్షిణ 
కురుభూములు, దేవభూములు, బోటీకి( బడుచుండెను. వృత్తులలో క్షుద్రుండైనవాండు 
లేండు. (స్త్రీలలో విధవలు లేరు, ఆ రాష్ట్రమున నిరంతర ముత్సవములే! బ్రాహ్మణ 
నివాసములు కూసారామ పరిశోభితములై యుండినవి ఆ (ప్రజల వైభవముల 
కంతులేదు. ఈ విభనముల కన్నిటికిని రాజైన భీష్ముని యొక్క ధర్మబలమే 
గారణము. ఆ రాజ్యమున నెచ్చటం జూచినను చైత్యములు యూపములు 
వెల్లుచుండెను భీష్ముండు ధర్మస్వరూపుండై ధర్మచ[క్రపరివర్తనము నొనర్చెను.” 


భారతీయ సాంస్కృతికదృష్టితో రామరాజ్య మాదర్శభూతము. రామరాజ్య 
మనంగా నేమో వాల్మీకి రామాయణమున వర్ణించెను భీష్ముని రాజ్యము 
గూడ నా రామరాజ్యమునకు సరిపోవుచున్నది. రాజకీయ వాదులలో. గొన్ని 
విచిత్రములైన సిద్దాంతము లున్నవి. “పరిస్థితుల (ప్రభావమే మానవుడు 
గొప్పవాండగుటకు(గారణ” మని కొందజందురు మానవుడే పరిస్థితులను 
నిర్మించుకొను ననియు అతండు స్వతండత్రుండనియు మజీకొందటీ యభిప్రాయము. 
దీనిసైని వాదోపవాదములు సమాజ శాస్త్రమున బుష్కలముగ నున్నవి 
నవయుగ సిద్దాంత వాదులలో: (బ్రముఖులైన 'మార్క్స్‌' రాజకీయ వాదులు 
మర్ష్యుండు గొప్పవాడో యధముండో యగుటకుం బరిస్థితుల ప్రభావమే గారణమని 
చెప్పుదురు. కాని యీ వాదమునకు విరుద్ధముగ వారి రాజకీయ చరిత్రమే 
సాక్ష్యమిచ్చుచున్నది (ప్రాచీనులు, రాజీ కాలమునకు. గారణమని నమ్మిరి. 
కృతయుగమున సామాజిక వికాసము బరిపూర్ణముగ నుండెను “రాజే' 
కృతయుగమును తన 'ధర్మ బలముతో” సృష్టింపవేలెను. అట్టి కాలమును 
సృష్టింపక పోయినబో నా నృపాలుండసమర్భుండు.” అని భీష్ముడు శాంతిపర్హమున 


143 మహాభారత విమర్శనము ద్వితీయఖాగము 


ధర్మజునకు బోధించెను. అట్టి కాలమునే భీష్ముడు దన _ కాలమున 
సృష్టించి చూపెను. భీష్ముడే రాజై యుండెడి యదృష్టము బట్టినచో నా 
వంశాచార మెంత గొప్పగ రాణించియుండెడిదో! భీష్ముని జ్ఞానము, ధార్మికత 
మొదలైన వాని విషయమున గృష్టుండు జెప్పిన పొగడ్త లింతకుముందే 
యుద్ధృతీకరించి యుంటినిగదా! అన్నియు సద్గుణములే యున్నంత మాత్రమున 
యత(డు గొప్పరాజని యర్థముగాదు. రాజున కింకను గొప్పు గుణములు 
గావలెను అవి పరాక్రమము సామర్థ్యము మొదలైనవి. ఈ గుణములు 
గూడ భీష్మున కుండెను. అతని కర్మనిష్ట కరోరమైనది ఎట్టి కరోరమైన 
శక్తి యెదిరించినను దలవంచి లోంగక పర్వతళిఖరము వలె దురుద్దరుం్లై 
నిలచు సాహసమాతనిది. ఆ మృత్యుంజయ (ప్రవృత్తి యెదుట నాటి రాజులెల్లరు( 
దలలువంచిరి. కులాభిమానము, ధర్మనిష్థ గాంగేయునకు వెన్నతో. బెట్టినవి 
భీష్మునియం దున్న మహాగుణములను వ్యక్తమొనర్చు సన్నివేశములలో 
బరశురామునితో నాతనికి జరగిన యుద్ద మొక్కటి అపుడే భీష్ము(డు 
జూసీన విక్రమమునకు దిక్కు లల్గాడెను లోకైక వీరుల కోవలో నాతని 
నామము జిరస్మరణీయమై నిలచినది 


ఒక నిచిత్ర సన్నివేశము 


శంతనునకు రెండవ భార్య యందు చిత్రాంగద విచిత్రవీర్యులు జన్మించిరి, 
వీరిలో చిత్రాంగదు. డల్బ వయస్సుననే మరణించెను. వానినొక యుద్దమున 
గంధర్వులు జంపిరి. అపుడు భీష్ముండు విచిత్రవీర్యునకు వివాహ మొనరింప 
నెంచెను, అనురూప వయోగుణములు గల రాజకుమారికల నాత(డు వెదకుచున్నాండు 
ఇంతలో నొక్క విషయ మతనికి( దెలొసెను కాశీరాజునకు మువ్వురు బిడ్డలుండిరి. 
వారు చక్కనిచుక్కలు. సులక్షణ సంపన్నలు విచిత్రవీర్యున కెంతయును 


మహాభారత విమర్శనము ద్వితీయభాగము 144 


దగినవారుగ నుండిరి కొశీరాజా దన బిడ్డలకు స్వయంవర మేర్చాటు 
జేసెను.దేశము నందు(బ్రసిద్ధులైన రాజాలందఆచ్చట జేరినారు. చేరిన వారిలో 
నధిక బలవీర్య సంసన్నుండైన రాజకుమారుండు దన కుమార్తెలను వరింసవచ్చునని 
కాశీరాబా విన్నవించెను ఆ స్వయంవరమునకు భీష్ముడు గూడం బోయెను. 
కాశీరాజా యీ మాట లన్నంతనే గాంగేయుడు లేచి యా మువ్వురు కన్యకల 
నెత్తికొని తన రధమునం బెట్టికొన్నాడు ఈ సన్నివేశమును జూచి యచట 
జేరిన రాజు లందఆకును గన్నులెజ్టవారినవి, “భీష్ముని వధింపుండు, వధింపు(డని' 
యా నృసాలచక్రమంతయు నాతనిపై బడెను. ఏకైక ధనుర్ధరుండైన భీష్ముడు 
వారందతి నొక్కండే యెదిర్చినాడు శత్రువు లాతని యెదుట దూదిపింజల 
నలె నెగిరిపోయిరి రణక్షేత్ర మంతయు రక్తప్రవాహమయ్యెను. భీష్మువెదిర్చిన 
రాజులలో ముఖ్యుండు సాల్వుండు. ఆతండును బరాక్రమవంతుడే! సాల్వు(డు 
గాంగేయుని ద్వంద్వ యుద్ధమున నెదిర్చిను వెంటనే గాంగేయుని పరాక్రమ 
మాతని గవిసినది. సాల్వుండు విరధుండయ్యెను. విశస్తుడయ్యను సాల్వుని 
భీష్ముడు సంహరించియుండెడివా(డే! కాని యాతనిపై నాతనికి గరుణ పొడమినది, 
సాల్వునకు భీష్ముడు జీవదాన మొనర్చెను మువ్వురు కన్యకలతో గూడ 
శాంతనవు(డు రాజధాని కేతెంచి వారిని సత్యవతి కొప్పించెను ఆ మువ్వురను 
విచిత్రవీర్యున కొసం వివాహ మొనర్చుటకు భీష్ముడు గృతసంకల్పుండైనాండు. 


వివాహ (ప్రసంగములు జరగుచుండగా వారిలో నొక్కతె యైన యంబ భిష్మున 
కిట్లు మనవి జేసినది, 


“సత్యనత్యాస్వనునుతే వినాహే సముసస్థితే 


త్వం హి సత్యవ్రతో వీర! పృధిన్యామితి నః శ్రుతః! 


(భా ఉ స అ 174) 


145 మహాభారత విమర్శనము ద్విలతీయభఖాగము 


“శాంతనవా! నీవు ధర్మజ్ఞుండవు. సర్వశాస్త్ర విశారదుండవు, నీ కంటెను 
ధర్మాధర్మ నిర్ణయ మొనర్చగల వల(తులు లేరు. నా మనవిని మన్నించి 
ధర్మనిర్ణ్మయ మొనర్తువని యాశింతును. నేనింతకుముందే సాల్వుని వరించితిని. 
అతడు గూడ నన్ను వలచెను. ఈ విషయము మా తండ్రి యెజుగడు. 
అన్యసంలగ్న మనస్కయైన యువతిని, కౌరవాంతఃపురమున నుంచికొనుట నీ 
వంటి వానికి. దగదు. నాకొజకై సాల్వరా జెదురు సూచుచుండును, కనుక 
నన్నాతని కడ కంపుదువని యాశింతును నన్ను గరుణింపుము. నీవు 
సత్యవ్రతుండవు నీ కీర్తి పొలివోవరాదు.” 


భీష్ముండామె మాటలు విని యంబను సొల్వుని కడ కంపినాండు 
ఈ సందర్భమున గొందలు విమర్శకులు భీష్మాచార్యునిది దోషమని వాదింతురు 
వారి యూహ మపోహ యని నిరూపించుటకే భారతమునందలి పై భాగము 
నుద్భృతీకరించితిని. తర్వాత జరిగిన కధను గూడ కేవలము నా పొడిమాటలతో! 
గాక వ్యాసభగవానుని వచనానుసారమే మనవి సేయుదును భీష్ముండుద్యోగపర్వమున 
దుర్యోధనున కంబావృత్తాంతము నెటింగించెను అప్పటి శ్లోకము లివి. 


“తతో 2హం సమనుజ్ఞాప్య కాలీం గంధవతీం తదా 


నిశ్చక్రాను పురాద్దీనః రుదతీ కురరీ యథా! 
(బా. ఉ ప, అ, 5) 
“అంబ యీ మాట లన్నంతనే నేను నా తల్లియైన సత్యవతి 
యభిప్రాయమును విచారించితిని. ఆమె యా కన్య ప్రార్థన మంగీకరించెను. 


మంత్రి పురోహితులు గూడ నట్లే యభిప్రాయ మొసఃగిరి. వారి యనుమతిని 
నేను సాల్వుని కడ కంబ నంపితిని వృద్దులైన ద్విజాతులం గొంది నామె 


మహాభారత నినుర్శనము ద్వితీయఖాగము 146 


వెంట సంపితిని. పరిచారికల నామెకు( దోడొస(గితిని అంబ సాల్వరాజును 
దరిసి యిట్లనెను. “మహారాజా! నేను నిన్ను వలచి యింత దూరము వచ్చితిని. 
నన్ను బరిగ్ర హింపుము.” ఈ మాటలు విని సాల్వుండాళ్చర్య పడినాండు 
ఆతండు బదులువలికెను, “వరవల్లినీ! నిన్ను భీష్ముండయ బలవంతముగం గైకొని 
పోయెను, అతనిచే నీ వితరుల కొణ కుద్దేశింపబడితివి. కనుక నీ విప్పుడన్యగృహీతవే! 
నేను ని న్నిపుడెట్టు (గ్రహింతును? నేను రాజును గదా! ఇతరులు ధర్మమును 
దప్పినప్పుడు శిక్షించుట నా పని, మటి తెలిసి తెలిసి యన్యగృహీతవైన నిన్ను 
గ్రహించినచో నా జనులు నవ్వరా! కనుక నీవు మజఆల భీష్ముని వద్దకే పోమ్ము. 
నిన్ను నేను గ్రహింప నొల్లను " ఈ మాటల కంబకు దుఃఖము వచ్చెను 
అనంగ శరపీడిత యగు నామె మరల సాల్వునితో నన్నది “మహారాజా! 
నీ విట్ట్లు బలుకరాదు. నేనై సమ్మతించి భీష్ముని వెంట బోలేదు. ఆతండు 
రాజుల నంద జయించి యేడ్చుచున్న నన్ను బలవంతముగ రథముపై వెట్టుకొని 
పొయెను, దీనిలో నా తప్పేమి గలదు? నేను నిన్ను మనసార (బ్రేమించితిని 
ఇట్టి నన్ను వదలుట నీకు ధర్మము గాదు, హాస్తినాపురమునకు( జేరినపిదప 
“నేను సాల్వునం దనురక్తన"ని భీష్మునకుం దెలిపితిని. ధర్మవిదుండైన యాతండు 
“అట్టైెనచో మీరు సాల్వుని కడ కేగవచ్చు” నని సమర్యాదగ( బంపెను, 
ఇపుడు నేను వెనుకకు బోయినచో నాతండు (గ్రహించునా? నా చెల్లెండైన 
యంబికా - ఆంబాలిక లిరువురును విచిత్రవీర్యుని వరించిరి నా మనస్సు 
నీ యందే లగ్నమై యున్నది. ఈ విషయము నిక్కమని నిరూపించుట కెటువంటి 
'ప్రతిజ్ఞనైనను జేయుదును నీవే నా భర్రవు ఇది సత్యము, నీ ప్రసాదము 
నాకాంక్షించి వచ్చిన కన్యను బరి[గ్రహింపుము రాజా! నే ననన్యపూర్వను ” 


అంబ యెంత ప్రార్థించినను సాల్వరాజు వినలేదు. ఆమె నాతండు 
సర్పము జీర్లత్వచము వలె వదలివేసెను ఎంత ప్రార్ధించినను లాభము లేకపోగాం 


147 మహాభారత విమర్శనము ద్వితీయభాగము 


గాశీరాజ దుహితకుం గోపము వచ్చినది సాశ్రనయన యైన యామె సొల్వునితో 
నిట్లనెను. “నీ చేత విడువబడిన నేను దిక్కులేనిదాననై తోంచినయెడకుంచబోయెదను 
పాఫలేశము లేని నా కుత్తమలోకములు సిద్దించుగాక!” ఈ మాటలకు సాల్వుండు 
బలుకనేలేదు. “పొమ్ము! పొొమ్మను పల్కుల మాత్రమే యాతని గన్నుల 
దెల్పుచుండెను. నిరాశ యయిన గాశీరాజు దుహిత కురరి వలె దీనముగ 
నేడ్చుచు నా చోటు వాసెను" 


పై ప్రకరణము నంతయు సునిశితముగ విచారించినచో జరగిన కధలో 
భీష్మునిదోష మావంతయు లేదనుట స్పష్టము. స్వయంవరమునం దనన్య 
సామాన్యమైన పరాక్రమము (బ్రదర్శించిన వారి సొత్తే యా కన్య! ఇది యానాటి 
సామాజిక నియయము! ఈ నీతి ననుసరించి భీష్ము డా కన్యలను విక్రమముతో 
గెల్బికొన్నాండు దీన నాతని దోషమేమున్నది? అంబ సాల్వునయం దనురక్తయని 
భీష్మునకు( దెలియదు అందుచే నాతండు తక్కిన యిరువురతోంబా టామెను 
గూడ హరించినాడు అంబ తన వృత్తాంతము నాతని కప్పుడే తెలుపవలసి 
యుండెను కాని యా కన్య భయంకరమైన యా రణసంరంభమును గాంచి 
చకితయైనది అందుచే నాతని కామె యప్పుడు దెలుపలేదు ఆమె తెలుపనిది 
భీష్మునకు సాల్వరాజ ప్రణయ వృత్తాంతము దెలియుట కవకాశము లేదుగదా! 
సాల్వుండైనను గాంగేయున * విషయ మెణుక పజుపవలసి యుండెను 
అతండు జెప్పియుండినచో సర్వమును సమరసముగ జరగిపోయి యుండెడిది 
సాల్వు(డా పని యొనర్చలేదు మహావీరుని వలె భీష్ము నెదిర్చి పరాభనము 
నంది పజీతుబట్టెను, మార్గమధ్యమున నైనను కాశీరాజు కుమారి దన గోడును 
గాంగేయునకు వెల్లడించెనా? లేదు. వివాహ(్రసక్తి వచ్చినపుడే యామె దన 
ప్రణయ వృత్తాంతము జెప్పినది వెంటనే యామెను భీష్ముడు సాల్వునికడ 
కంపెను సాల్వునికడ కేగుచున్న యంబపై యాతండే యనాదరము జూపించినవాండు 


మహాభారత విమర్శనము ద్వితీయభాగము 148 


గాడు. ఆమెకు దోడుగ వృద్ధబ్రాహ్మణుల నంపెను. పరిచారికల నంపెను. 
మణి సాల్వు( డామె నన్యగృహీతయని నిరాదరించుటలో నెట్టి కారణమున్నది? 
తన మనస్సునందు గలిగిన సంశయము వాపికొనుటకు సాల్వుండొక్కపని 
యొనర్చవలసి యుండెను. హస్తిపురముకు దూతలబంపి యతడు సత్యమును 
దెలిసికొని యుండిన బాగుండెడిది. కాని సాల్వునకు భీష్మునిపై గూఢద్వేషము 
గద్దు. తన్నత(డు యుద్ధమున బరాభవించెను. దానికి బ్రతీకారమొనర్చు శక్తి 
సాల్వునకు లేదు జయాసజయములు రాజులకు సామాన్యములే యని యోర్చుకొను 
వివేకమును సున్న! వాడు దురభిమాని! ఈ విషయమున దోషమెవరిదైన నున్నచో 
నది సాల్వునిదే! భీష్మునిది గాదు. అందుకే వ్యాసులు సాల్వరాజును 'అదీర్హదర్శి' 
యని వర్షించిరి 


అంబ యేడ్చుచు నచ్చటినుండి గదలెను ఆమె యరణ్యములు 
బ్రవేశించెను దారిపొడుగున నామె తన దురదృష్టమును నిందించుకొన్నది. 
సాల్వుని మూర్థత్వమునకు శోకించెను స్వయంవరము నేర్పాటు జేసిన తన 
తండ్రి యవివేకుండనెను భీష్ము డొనర్చిన పని య(క్రమమని వాపోయెను 
వనమున నామె కనేక తపస్సులు దర్శన మొసగిరి వారిందణి కామె తన 
గోడును వెళ్ళంబోసి కొనెను. ఆమెపై నందు సానుభూతి. జూపిన వారే! 
కొందజు భీష్ముని, కొందణు సాల్వుని యెవరి యిష్టము వచ్చినట్టు వారు 
నిందింపసాగిరి అంబ వారితో జేరి తప మొనర్హుననెను. వారందులకు సమ్మతింప 
లేదు ఆమె యందము సామాన్యమైనది గాదు పైగా( జిన్న వయస్సు అడవులలో 
వసించుటనగా బాలక్రీడ కాదుగదా? అంతేగాదు, అడవులలోని కెవ్వరెవ్వరో 
రాజులు మృగయా యాత్రలకై వత్తురు వారామెను జూచుట దటస్థించినచో, 
(బ్రమాదము గదా! తాపసులామెను దిరిగి పిత్సగృహమును జేరంబొమ్మన్నారు 


149 మహాభారత విమర్శనము ద్వితీయఖా గము 


కొని యామె వారి వాక్యములకు సమ్మతింప లేదు. ఈ వ్యవహారము నెట్లో 
దేల్చి కొన వలెనని యామె హరముబట్టినది ఆమె తసస్వులతో నిట్లనెను. 


“న శక్యం కాశినగరం పునర్గంతు పితుర్భహోన్‌ 


దౌర్భాగ్యం తాపపశ్రేష్టాః తస్మాత్తప్సా మ్యహం తపః ! 
(భా ఉ ప, అ 176) 


“నేను పితృగృహమును మఆల జేరలేను. పోయినచో మానము దప్పదు 
బాల్యమున జనకుని కడ వసించితిని అపుడు వారల్లారు ముద్దుగ నన్ను 
బెంచిరి. అట్టి యింటిలో బాంధవుల నుండి పరాభవమునందుచు నే నెట్టు 
మన నేర్తును? నేను మీతో గూడి దపశ్చర్య సాగింతును నా యైహిక జీవనము 
జెడినది ఆముష్మిక జీవనమును జెడుట నాకిష్టము లేదు.” 


ఇంతలో నా యాశ్రమమునకు హోత్రవాహను(డను రాజర్షీ వచ్చెను 
ఆతని కంబ దనవృత్తాంతమును దెల్చెను హోత్రవాహను(డెంతయో దుఃఖించెను 
పరశురాముని సందర్శించి తన దుఃఖమును జెప్పికొన వలసినదని 
హోత్రవాహను(డంబతో నన్నాడు జామదగ్భ్యు(డు దయబెట్టినచో నామె దుఃఖము 
దూరమగుననియు నాతండు బలికెను ఈ సన్నాహము లిట్టు జరగుచుండగనే 
యచ్చటి కకృతవ్రణు(డరు(గుదెంచెను ఇతండు పరశురాముని శిష్యుండు 
హోత్రవాహను(డాతనితో నంబ యొక్క వృత్తాంతము నంతయు జెప్పెను 
హోత్రవాహనుని యభిప్రాయము ననుసరించి భీష్ముడే యపరాధి. సాల్వుని 
నిరాకరణమునకు మూలకారణము గాంగేయు(డు పరశురాముడు గూడ నింతలో 
నచటికి వచ్చుననియు, దన కష్టములు నేరుగా నంబ యెణి(గించుకొనవచ్చు 
ననియు నకృతవ్రణుండు దెలిపినాడు అంబ యభిప్రాయము ననుసరించి 


మహాభాగత విమర్శనము ద్వితీయుభాగము 150 


దోషియెవ్వ(డో నిర్ణయించికొన వలెనని అకృత(వ్రణుని యూహ! అందుచేనాతండామె 
నడిగెను. ఆమెకు భీష్ముడే యపరాధి యను భావము లేదు అందుచే నంబ 
గాంగేయునిపై మాత్రము దోషము మోపక “మీరే యెట్లో యొకరీతి యోచించి 
యీ వివాదమును బరిష్కరింపు(డ”ని మనవి జేసినది, కాని భీష్ముని పరాక్రమము 
విని, కని యకృత[వ్రణుండోర్వలేకపోయెను ఈ సందర్భమున నెటులైనను భీష్ముని 
వలలో దగిలింపవలెనని యాతండెంచెను గొప్పవారికి నిట్లే లోకమున నకారణ 
శత్రువు లేర్చడుచుందురు అకృతవ్రణునకును, అంబకును జరగిన సంవాదము 
భారతముని నిట్టున్నది 


అకృతవ్రణ ఉవాచ 
“దుఃఖద్వయ మిదం భద్రే! కతరస్య చికీర్షసి 


తస్మాత్‌ ప్రతిక్రియా యుక్తా భీష్మే కారయికుండవ! 
(భాఉ ప. అ 177) 


అకృత వ్రణు(డిట్టు పలికెను “అమ్మా ! నీ దుఃఖము రెండు విధములు, 
ఒకటి సాల్వుని నుండి ప్రాప్తించినది మణియొకటి భీష్ముని నుండి గలిగినది 
సౌభపతియైన సాల్వుని సై నీకు బగయున్నచోం జెప్పుము మహాత్ముండైన 
జామదగ్భ్యుండు సాల్వునకు( దగిన శాస్తి యొనర్చును. లేక భీష్మునిపై నీకుం 
గోపమా! అదియైన వచింపుము పరశురాముడు భీష్ముని రణమున నిర్టించి 
నీకు సంతోషము గల్గించును ” 

అంబ యన్నది “భగవన్‌! సాల్వుని యందు నే ననురక్తనని 
భీష్ముడెలుగడు ఎతిగి - యెతీగి కైకొనిపోయి యున్నచో నాతనిది దోషమే 
యగును కనుక యీ వివాదమును మీరే బరిష్కరింపుండు కురుశార్జూలుండైన 
భీష్ముండో, లేక సాల్వు(డో, కాక యిర్వురో దోషు లెవ్వరో నేను నిర్ణయింపలేకున్నాను 


151 మహాభారత విమర్శనము ద్వితీయభాగమ. 
మీరే యుక్తి యుక్తముగ దీనిని బరిష్కరింపవలెను ” 


అకృత(వ్రణుండామె కిట్లు బ్రతివచించెను “అంబా! నీ వీ విషయమున 
ధర్మసూక్ష్మ మడిగితివి ఒకవేళ భీష్ముడు రాజుల నందజ జయించినను 
ఆతండు నిన్ను గజపురమునకు గొనిపోకయున్నచో సాల్వుండు నిన్ను వరించి 
యుండెడివాండే! నిన్ను గాంగేయుడు హస్తిపురమునకు( దీసికొనిపోవుట తోడనే 
సాల్వునకు సందేహము గలిగినది సాల్వుని సందియమునకు భీష్ముని సాహసమే 
కారణము నిన్ను గైకొనిపోయిన భీష్ముడు ని న్నే మైనను జేసియుండవచ్చును 
గదా! జితమైన వస్తు వాతని స్వత్వము మజీ సాల్వుండు సందేహపడుటలో 
నాళశ్ళర్య మేమున్నది ఇంతకును భీష్మునికి దన విక్రమమును గుణించి గొప్ప 
యహంకార మున్నది తన్నెవ్వరును జయింపలేరని యాతని తలపు కనుక 
న న్నడిగితివా! భీష్ముండే (బ్రతీకారమునకు యోగ్యుడు” 


అకృత(వ్రణుని యీ వాదము తామసిక మైనది దీనికి మూలకారణము 
శాంతనవునిపై నాతనికి గల యసూయ |! భీష్ముండామెను గజపురమునకు 
గొనిపోకయున్నచో సాల్వునకు సందేహము గలుగుటకు వీలేది? కనుక గాంగేయుడు 
దోషియను టంతయు నకృతవ్రణుని కల్పనే! బ్రాహ్మణున కయుక్తమైన ద్వేష 
మాతని మనస్సు నా(క్రమించినది మజుదినమున బరశురాము(డా(శ్రమమునకు 
వచ్చెను సర్వ వృత్తాంత మాతని కెటేంగింపబడినది ఆ తరువాత కధ యిది 


“తస్యాళ్చ దృష్ట్వా రూసం చ వపు శ్చాభినవం పునః 


కాయేషు విదితం తుభ్యం పురా క్షత్రియసంగరే ! 
(భా ఉప అ 178) 


అంబ యొక్క రూపమును, సౌకుమార్యమును, అభినవమైన శరీరమును 


మహాజారత విమర్శనము ద్వితీయఖాగము 152 


జూచి భార్గవరామున కెంతయో జాలి కలిగినది ఆమె వృత్తాంత మంతయు 
నామె నోటనే విందమని పరశురాము(డు నీ దుఃఖమేది యని యడిగెను 
ఆమె బూసంగ్రుచ్చిన ట్లంతయు వివరించినది రాముండనెను. “అమ్మా! 
కురుశ్రేష్టుడైన భీష్ముని కడకు వర్రమాన మంపెదను వాడు నాకు శిష్యుడు. 
నా మాట జవదాటండు జవదాటెనా! దాని ఫలమనుభవించును. నా క్షాత్ర 
తేజస్సుతో వాని జీవితము నింకింతును లేదా! సాల్వునే యొప్పించునుందువా! 
అట్టే యొనర్చెదను వీ రిర్వురును నా మాట మన్నించెడివారే! నా కొక్క 
నియమ మున్నది, బ్రాహ్మణ కార్యమునకు దప్ప శస్త్రమును నేను ధరించుటలేదు 
నా వచన మన్నచో భీష్ముడు నీ పాదములను బట్టికొని క్షమాపణ వేడుటకును 
జంకడు, 


ఆకృత(వ్రణుని బోధ లంబ కప్పుడే బాగుగా నాటియున్నవి. ఆమె 
పరశురామున కిట్లు విన్నవించెను. “భార్గవరామా! భీష్ముండే యీ విషయమున 
నపరాధి యని నా యభిప్రాయము గర్జించుచున్న యసురుని వలె నీ వాతనిని 
రణమున సంహరింపుము ఇదియే నాకు ప్రియము ” ఇంతలొ సమయమునకు. 
గాచికొని యున్న యకృత(వ్రణు(డు భార్గవరామున కిట్టు విన్నవించినాడు “గురూ | 
యీమె నీ పాదములం బట్టినది శరణాగతురాలై వచ్చిన యీమెను విడనాడకుము 
నీవు భీష్ముని యుద్ధమున కాహ్వానించినచో నాతండు నీ నియోగమునైన 
నంగీకరించును, లేదా నీ కోడితి నని యైన బదులుపలుకును ఈ రెంటిలో నేదిగాని 
యంబ కిష్టమే! నీ వింతకుముందు క్షత్రియ కులముల నెల్ల నిణువది యొక్క మారు 
వధించితివి వధించి యిప్పుడు శాంతుండవైనావు కాని నాలుగు వర్షములలోను 
యెవడు (బ్రాహ్మణుని ద్వేషించునో వానిని సంహరింతు నని నీ ప్రతిజ్ఞ యున్నది 
శరణాగత పరిపాలనము గూడ నట్టి కార్యమే! ఈమె నిన్ను శరణుజొచ్చినది. 
క్షత్రియుడైన గాంగేయుడు దన్నెవ్వడు జయించలేడని విజ్ఞవీగుచున్నాడు. కనుక 


153 మహాభారత విమర్శనము ద్వితీయభాగము 


నీమె కొజుకై వానికి శాస్తి యొనర్చుము ” రాముండు శిష్యుని సూచనకు 
సమ్మతించినాడు. ఆతండు వలికెను “అకృత(వ్రణా! నీ వాక్యములకు సమ్మతించితిని 
భీష్ముడు రణకోవిదుండే! సందేహములేదు కాని వాడు నా యానతిని మన్నించి 
తీరవలెను మన్నింపకుండెనా! రణభూమి యందు గాంగేయుని శిరస్సు రక్తమున 
దేలియాడును నా బాణము లమోఘములని నీ వెటు(గుదువు, క్షత్రియులతో జరగిన 
యుద్దములు నీవు జూచినవే గదా 1” 


అంబను వెంట బెట్టికొని జామదగ్భ్యుడు హస్తినాపురికి వచ్చెను. భీష్మున 
కాతండు జేప్పిపుత్తెంచినాండు. గురుభక్తుండైన భీష్ముండు జామదగ్భ్యుని దర్శనమునకై 
వచ్చెను. అతనిని బరశురాముండి ట్టాజ్ఞాపించెను “భీష్మా! కాశీరాజు దుహితయైన 
యంబను నీవు హస్తినాపురికిం గొనివచ్చితివి ఆ కారణమున నామె సాల్వరాజుచేం 
దిరస్కృత యైనది, ఈమెను నీవు మరల (ప్రతి(గ్రహింపుము ఇది నా యాజ్ఞ.” కాని 
భీష్ము. డిందులకు సమ్మతింపలేదు. ఆత(డు గురువున కొసంగిన యుత్తరము 
భారతమునం దిట్టున్నది. 


“గురూ! ఈమెను మరల నా తమ్మునకు వివాహ మొనర్చలేను 
నేను సాల్వరాజాను వరించితినని యీమెయే ముందు నాతో, బలికినది, నే 
నా గోర్కె కడ్డు రాలేదు, సమ్మతించి సాల్వునికడ కంసితిని క్షాత్రధర్మము 
నాకు (బ్రాణసమానమైెనది భయపడి గాని, యను (క్రోశముతో గాని, 
యర్థలోభముతో గాని,గామ్యముతో6 గాని నా ధర్మమును వదలను” 


రామునకు( గన్ను లెజ్జవారినవి “నీవ నా నియోగము నొనర్పకున్నచో 
సహామాత్యముగ హస్తినాపుర మంతయు నాశన మొనర్హును నీవే, యంబను 
బరిగ్రహించి తీరవలెను ” భీష్ముండనెను. “భార్గవరామా! నీవు, నన్ను యుద్ధమున 
కొహ్వానించుట దగదు నీవు నా కస్రాచార్యు(డవు. చిన్నతనమున నీ దయవల్లనే 


మహాభారత విమర్శనము ద్వితీయభాగము 154 
సమస్తము లైన యస్త్రముల నెటింగితిని.” 


“నేను నిక్కముగ నీకు గురువు నైనచో నా యనుజ్ఞతో నీ కన్యకను 
బరిగ్రహింపుము లేనిచో నా కోపము శాంతింపదు నీ వొనర్భిన పనివలన 
యంబ జీవనము బాడైనది” 


“భార్గవరామా! నీ పాదములకు సవినయముగ నమస్కరించి 
విన్నవించికొనుచున్నాను ఆమె యన్యాసక్ష యని స్పష్టముగం దెలిసియు నే 
నెట్లు మరల (గ్రహింతును? భగవన్‌! పరాసక్తయైన పడతి యంతఃపురమున 
కభాగ్యము గదా!” 


“నీవ (గ్రహించియే తీరవలెను ” 


“జామదగ్బ్యా! వాసవుం డెదిర్చినను నా ధర్మమును నేను వదలను 
మరుత్తుండను రాజు పలికిన నీతివాక్యమని పురాణములం దొక శ్లోకము గలదు. 
కార్యాకార్యము లెజుగక యుత్సథములందు (బ్రవర్తించువాడు గురువైనను 
వానిని వదలవలెనని దాని భావము. నీవు నా కొచార్యుడ వని నదలితిని 
ఆ గౌరవమును నివు నిలిపికొన లేకపోయితివి నీవు నా గురువవు అందునను 
బ్రాహ్మణుండవు. విశేషించి తపోవృద్దుండవు. నిన్ను వధించుట లోపమే! కాని 
రణభూమినెదిర్చి నిలిచి పారిపోక యుద్దమొనర్భినచో (బ్రాహ్మణు నైనను 
వధింపవచ్చునని ధర్మశాస్త్రము బలుకుచున్నది. అట్టు వధించినచో (బ్రహ్మహత్య 
రాదు. నేను క్షత్రియు(డను నా ధర్మమును బరిపాలింపవలయును కృతమునకు6 
(బ్రతికర్తవ్యము సనాతనమైన నీతి, అర్ధము నకు హాని యేర్పడినప్పుడు దానిని 
రక్షించుకొనుటకై నరు(డు సాహసింప వచ్చును. నా ధర్మమనెడు నర్థమున 
కిప్పు డపాయము సంభవింప నున్నది. కనుక నీతో. బోరుదును ఆతి మానుషమైన 
నా వి[క్రమమును బాహువీర్యమును నీవే (గ్రహింతువు గాక! కురుక్షేత్రమున 


155 మహాభారత విమర్శనము ద్వితీయభాగము 


మన మిరువురమును ద్వంద్వయుద్ద మొనర్హుము. సన్నద్దుండవు గమ్ము, కురుక్షేత్ర 
యుద్ధమున నాతో వధింపంబడిన వాండవై యుత్తమ లోకముల బొందెదవు 
గాక! నీ వింతకుముందు క్షత్రియుల నందజ వధించి జనకునకు రక్తతర్పణముల 
నొనర్శితివి. ఆ చోటనే నిన్ను వధించి నా ధర్మమృును నిలిపికొందును. అది 
నీకు శోభ! ఇది నా కలంకారము నీ వింతకుముం దనేక క్షత్రియుల నోడించితివి. 
ఆ విషయమునే యందటి తోడను గొప్పగ జెప్పికొనుచుందువు. నాండు భీష్ముండు 
పుట్టలేదు అందుకే నీ యాటలు సాగివచ్చినవి అటు తరువాత క్షాత్రతేజస్సు 
లొక్కటై నేను జన్మించితిని, యుద్దమయమైన నీ దర్పము నడగింతును 
పరపురంజయుండనైన గాంగేయు(డను భూమిపై నున్నాను ఇంక క్షాత్రధర్మము 
నీకుందలయొగ్గ వలసినది లేదు” 


భీష్ముని మాటలకు సరశురాము(డు ఫక్కుమని నవ్వినాండు. అతడిట్లు 
బదులు పలికెను. “ఓయి గాంగేయా! నీతో యుద్దము గలుగుట యొక 
రీతిగా నదృష్టమే! ఇప్పుడే నేను కురుక్షేత్రమున కేగుచున్నాను. అచట నిన్న వశ్యము 
నాశనమొర్తును మద్చాణవిక్షతమై 'కంకగృద్రములు భక్షించుచున్న నీ శరీరమును 
నీ మాతయైన గంగాదేవి కన్నులార గనుగొను గాక! సిద్దచారణ సేవిత యైన 
గంగాదేవి కంట గన్నీరు దెప్పించుట నా కనుచితమే! కాని విధిలేదు. మందుడు, 
ఆతురుడవు నైన నిన్ను గర్భమున ధరించిన దోషమునకు జాహ్నవి యీ 
దుఃఖము ననుభవింపవలసినదే! రధమును సిద్దపజిచికొని రమ్ము.” 


భీష్మ పరశురాముల యుద్ధము ముప్పది దినములు సాగినది ఆ 
ద్వంద్వయుద్ధమునం బరశురాముడోడినాడు భీష్ముని యీ మృత్యుంజయ (ప్రవృత్తి 
భారతమున ననేకసారులు బ్రదర్శితమైనది సభాపర్వమునందు రాజులందయి( 
దనపైకి చెలరేగి నప్పుడు మిమ్మందటిను గడ్డిపోచవలెం జూతునని పలికిన 
సాహసి యాతడు. అన్నంత పని. జేయగలవాడు. వయస్సు గడచుకొలది 


మహాభారత విమర్శనము ద్వితీయభాగము 156 


యాతని బలము రెండింతలు మూడింతలు నయ్యెను. అట్టి దాతండు వట్టిన 
(బ్రహ్మచర్య(వ్రత ఫలితము యోధ, తపస్వి మహాపరా(క్రమి, తేజస్వి, జ్ఞానసంపన్ను(డు. 
ఇట్టివాండు ద్రౌపదీవస్రాపహారణ సందర్భమున మౌనము నేల వహించెను? 
కురురాజ్యముపై( దన యధికారము వదలుకొన్నాడు తానింత కష్టపడి పోషించిన 
కురువంశము దన కన్నుల యెదుటనే యస్తమించి పోవుచుండగా 'బెల్లముగొట్టిన 
భాయి వలె నేల యూరకుండెను? ఒకానొక న్యాయమును. ధర్మమును 
సాధించికొనుటకై గురువంతటివానితో గూడ నాత(డు బోరెను యుదిస్టిరునిది 
ధర్మపక్షమని యాతనికి స్పష్టముగం దెలియును గదా! మణీ యాతని పక్ష 
మవలంబించి దుర్యోధనాదుల నెందుకు మందలింపలేదు. ఇట్టి ప్రశ్నలనేకములు 
గాంగేయునిపై, విమర్శకులు వర్షించిరి. వీనికి సమాధానములు భారతములో 
నేమైన నున్నవేమో జూతము గాక! 


భీష్మ ప్రతిజ్ఞ 

శంతను(డు గాంగేయుని యువరాజుగ నొనర్చి నిశ్చింతగ నుండెను 
వాలుగు వర్షములు గడచినవి. ఒకనాండాతండు యమున గట్టుపై నలవోకగా 
దిరుగుచుండెను. దాశకన్య యాతని కంటబడినది ఆమె శరీరమం దుండిన 
సువాసనలు పరిసరముల ఘుమఘుమితము లొనర్భుచున్నవి ఆమె యందముల 
చందములు మేనితావులు శంతనుని హృదయమును గలచినవి ఆ కన్యను 
దనకు బరిణయమొనర్భవలెనని దాశరాజు నర్థించినాడు దాశరా జిట్లనెను 
ీవ సత్యవంతుండవు. కాని నా కుమార్తెను వివాహమాడుటకు ముందు నా 
కొక్క (ప్రతిజ్ఞ సేయవలెను.” 


శంతను(డనెను “అదేదియో వచింపుము. నీవడుగునది నాకు సమ్మతమైనచో 
వా నందును. కానినాడు 'గా'దందును ” “నాకుమార్తెయగు సత్యవతికి జనించు 


157 మహాభారత విమర్శనము ద్వితీయభఖాగము 


తనయుడే రాజసింహాసనమున కుత్తరాధికారి గావలెను ఇది నీకు సమ్మతమైనచో 
నీకు నేను నా కన్నె నిత్తును.” 


శంతనున కీ కోర్కె సమ్మతము గాలేదు. సత్యవతిపై నున్న మోహము 
నాతండు బలవంతముగ నడటికొని వెనకు మజులినాండు. ఈ కధ భారతమున 
నిట్టు గలదు. 


శంతను రువాచ 


శృత్వా తన వరం దాశ | వ్యవస్యేయ నుహం తన | 
దాతవ్యం చే త్రదాస్యామి | న త్వం దేయం కథంచన | 


దాశ ఉవాచ. 


అస్యాం జాయేత యఃపుత్రః సరాజా ప్పధివీపతే । 
త్వదూర్ధ్య మభిషేక్షన్యో నాన్యః కళ్ళన పార్థివ | 
వైశంపాయన ఉవాచ 


నా కామయత చం దాతుం వరం దాశాయ శంతనుః 
శరీరజేన తీవ్రేణ దహ్యామానోపి భారత ! 
(భా: ఆది స అ. 100) 


చింతామగ్న మనస్కుడు శంతనుండు హస్తినాపురమునకు( దిరిగివచ్చె 
నంటిమి, వచ్చెనే గాని యాతనికి మనస్సులో మనస్సు లేదు, తండ్రి విచారమును 
భీష్ముడు గనిపెట్టినాండు. కాని ఆతని కేవిషయమై చింతయో బుత్రునకు6 
దెలియలేదు, వారిని వీరిని విచారించెను. కడకు నేరుగా దండ్రినే యడిగినాండు. 
ఆతండిట్టనెను. “నాయనా ! నీవంటి యోగ్యపుత్రుండుండగా నాకు జింతపడవలసిన 
యవసర మేమున్నది కాని నీవు నా కేకైక పుత్రుండవు, ఇంక నీ వందమా ! నిరంతరము 
ఛస్త్రములగొని క్షత్రియోచితములైన పురుషార్హములను సాధించుటకై 
(బ్రయత్నించుచుందువు. శతావధి కుమారుల కంటెను నీ వంటి సమర్దండైన 
పుత్రుండొక్కడే దండ్రికిం జాలును ఇది నిజమే! కాని క్షాత్రధర్మ నిమగ్నుండవైన నీ 


మహాభారత వినుర్శనము ద్వితీయభాగము 156 


('ప్రయత్నములలో నేదేని యొక్కటి సంఘటిల్లిన మన వంశమే యంతరించును 
గాదా! నీ కొక్క తమ్ము(డున్నచో మరి విచారమే లేదు.” 


తండ్రి యాడిన యీ మాటలను బట్టి కుమారుండు సచివుడు మొదలైన 
వారినుండి జరగిన కార్యము నంతయు గడ్డకు. దీసెను తండ్రి యెడదలోని 
దుఃఖము మంత్రులు భీష్మునకు( దెలిపిరి. తెల్పుటయే తడ వాతండు దాశరాజు 
కడ కేంగి తన తండ్రికై సత్యవతిని యాచించినాండు. దాశరాజు భీష్మునితో 
మరల నవే మాటలుగా నిట్టు బలికెను. “శాంతనవా! నీ కోరిక మన్నించకపోవుట 
నా చేత(గాదు కొని దన కుమార్తె సుఖపడవలెనను చింత (ప్రతి తండ్రికి 
నుండును ఇది సహజమే! శంతనునకు నా కన్నె నిచ్చుటలో నా కసమ్మతి 
లేదు. నా కున్న బాధ యొక్కటే! దానిని జెప్పెదను వినుము. నీవు సర్వవిధముల 
కురురాజ్య సింహాసనమున కర్షుండవు నీ తండ్రి యొక్క ద్వితీయ వివాహము 
నీకు సమ్మతమైననే శోభించును. అట్టుగాక నీ వెదిర్చి నిల్చితివా యిప్పుడు 
దేవాసురు లైనను నిన్ను దాకి నిలువలేరు. మణీ యిట్టి స్థితిలో నీ కెజుకలేక 
మీ తండ్రికి కన్నె నొసంగి యామె దుఃఖమునకు బాధ్యుండ నగుటకు నా 
కిష్టముండునా? ఈమె కడుపున బుట్ట సంతానమే రాజ్యమున కుత్తరాధి 
కారి గావలెనని శంతనుని యాచించితిని. ఈ విషయమున నీ యభిప్రాయ 
మెట్టిదో!” 


విషయ మంతయు గాంగేయున కవగత మైనది. తన రాజ్యధికారమునకై 
తండ్రి యైన శంతనుని దుఃఖపఅచుట భీష్ముని కిష్టము లేదు. కురురాజ్యసింహాసనము 
"పైం దాను గూర్చున్నను దన తమ్ముండు గూర్చున్నను నొక్కటియే గదా! 
ఇందులో భేధ మేమున్నది? మహామనస్కుడైన భీష్మునికీ రితిగనే దోంచినది 
తోచుటయుయుక్తమే! ఈ కధను వ్యాసుఃడిట్లు చెప్పెను 


159 మహాభారత నినుర్శనము ద్వితీయఖాగము 
“ఏవ ముక్త స్తు గాంగేయ స్తద్యుక్తం ప్రత్యభాషత 


(భా ఆప అ 1) 


దాశరాజునకు సర్వరాజ సమక్షమున భీష్ముండిట్టనెను “దాళరాజా! 
నే నెప్పుడసత్యమును బలుకను. ఇదిగో! నా ప్రతిజ్ఞను వినుము. సత్యవతీదేవి 
గర్భమున నుదయించు కుమారుండే మాకు రాజగును. ఇట్టి (ప్రతిజ్ఞను 
ముందెవ్వ రొనర్బలేదు. సమకాలికు లెవ్వరిట్టి దంగికరింపలేదు. అయినను 
నే నొనర్చుచున్నాను ఈ మాటందప్పను రాజ్యముసై నాకున్న యధికారమును 
వదలుకొన్నాను ” 


దాశరాజు పేరాస యింతటీతో నొగలేదు. ఆతడు మరల నిట్లు వచించెను. 
“గాంగేయా! నీ కఠోరమైన ప్రతిజ్ఞ బ్రశంసార్హము సత్యధర్మ పరాయణుండనైన నీ కీర్తి స్థిరముగ 
నిలచును కాని నాకు మజియొక్క చిన్న సంశయ మున్నది. నీ వీ కల్యాణమున 
కంగీకరించుటచే నీ నుండి సత్యవతి కుమారుల కేమియు భయములేదు. కాని నీపుత్రు 
లెదిరించినచో?” 


వెంటనే శాంతనన్న(డు రెండవ ప్రతిజ్ఞ నొనర్చెను. “దాళ రాజా! నీ 
వన్నమాట నిజము నా రెండవ (ప్రతిజ్ఞను వినుము, నాకు సంతానము గల్గిన 
గదా నీ దౌహిత్రులకు బాధ! నేను వివాహమే యొనర్చికొనను బ్రహ్మచర్యమును 
బాలింతును. అపుత్రకుండ నైనను తపోమహిమచే+ బుణ్యలోకముల 
సంపాదించికొందును.” 


గాంగేయుని మాటలు విని దాశరాజు శరీరము రోమాంచకంచుకిత 
మైనది. ఆతడు మయిమాట పలుకలేదు వెంటనే కన్నెను భీష్మున కొప్పించెను 
శాంతనవుని కర్తవ్య నిష్టను జూచి దేవత లాకాశము నుండి పూలవానలంగురిపించిరి. 


మహాభారత విమర్శనము ద్వితీయభాగము 160 


“భీష్మ” మైన (ప్రతిజ్ఞ నొనర్చుటచే “భీష్ముల డని యాతని పొగడిరి. తల్లిని 
రధముపై గూర్చుండంబెట్టికొని శాంతనవు(డు హస్తినాపురికి దోడ్కొనివచ్చి తండ్రికి 
సమర్పించెను. భీష్ముని యతిలోకమగు నీ త్యాగమును రాజర్షులు, బ్రహ్మర్బులు 
(బ్రశంసించిరి శంతనుండు కుమారున కిట్టు వరదాన మొసరొను “కుమారా! 
నీవు స్వ్పచ్చందమరణుండ వగుదువు నీ పై మృత్యువున కధికారము లేదు 
నీవే మృత్యువును నియమింతువు,” 

రాజర్షి భిష్ముం లొనర్చిన ప్రతిజ్ఞ ధర్మశాస్త్ర దృష్టితో నమూల్యమైనది. 
వైయక్తికముగను మానవు. డందికొనదగిన మహాదర్శములలో గొప్పది, భారతీయ 
సంస్కృతిలో పిత్సగౌరన మొక యనర్భమైన విషయము పితృగౌరవముతో 
మహాత్యాగము నొనర్చిన చిరధ్యేయులు నున సాంస్కృతిక చరిత్రలో నెందటో 
యున్నారు భగవంతుండైన శ్రీరామచం(ద్రుండు తండ్రి కిచ్చిన మాట కై రాజ్యమునే 
వదలి చనెను. భీష్ముండంతకన్న నొక్క యడుగు ముందునకు వేసినాడు 
రాజ్యమును మాత్రమే గాదు శారీరక సుఖములను గూడ వదలినాడు ఇట్టీ 
భీష్మ ప్రతిజ్ఞ నొనర్పుమని శంతనుడు కుమారుని యడుగలేదు. ఆతనికిం 
దెలిసియుండినచో కుమారుని యీ భీషణ (ప్రతిజ్ఞకు సమ్మతించి యుండెడివాడు 
గాడేమో! తండ్రి కెణుక లేకయే కుమారుండా ప్రతిజ్ఞ నానర్చెను తన వివాహమునకై 
యింతటి ఘోర (ప్రతిజ్ఞ నచ్చుకొని వచ్చునని శంతనుండూపింపలేదు దాశరాజు 
శంతను నీ మాట యడిగినప్పుడే స్పష్టముగ “నాచేత గాదని” వా(క్రుచ్చెను, 
శంతనుండు ద్వితీయ వివాహము నెందులకు గోరిన? ఈ ప్రశ్న కుత్తర 
మిచ్చుట చాల కష్టము (పేమ నొసగవలసిన వెల యెట్టిదైనను యిట్టి సంఘటనలు 
లోకమందలి సర్వ సమాజము లందును జరగినవి, జరుగుచున్నవియు ఏకపత్ని 
(వ్రతము గోప్పదే! దాని నొక్క(డు బరిపాలించినచో ఆతండు విశిష్టమైన సద్గుణములు 
గలవాడు. కాని రెండవ వివాహ మాడినంత మాత్రమున వానిని నీతిలేని 


161 మహాభారత విమర్శనము ద్వితీయఖాగము 


వాండని నిందించుటకు వీలులేదు. ఏ సమాజశాస్త్రమును దీనిని నిందింపలేదు. 
కొన్ని సందర్భములలో రెండవ వివాహమును ధర్మశాస్త్రము లంగీకరించినని 
సమాజశాస్త్రము సమ్మతించినది, నీతి శాస్త్రము గర్హింపలేదు. ఇం": ఎత 
తీక్షముగ నాలోచించినచో సామాజిక సువ్యవస్థకు యిది యావశ్యకము. : బొడ! 
గంగాదేవి దన్ను శాశ్ళతముగ వదలిపోయినది ఆమె మరల లభించునను 
నాశ శంతనునకు లేదు అప్పుడాతండు ద్వితీయ వివాహమునకై యుద్యుక్తుంగుడటలో 
దోషమేమున్నది? ఈ నాటికిని దాము గొప్ప నాయకులమని విజ్ఞవీగుచున్న 
వారెందటో యిట్టి పనులను జేయుచున్నారు 


అట్టిచో నైదువేల సంవత్సరముల క్రిందట నాటి సామాజిక నీతి శాస్త్రముల 
నియమముల (ప్రకారము దోషముగాని రెండవ వివాహ మొనర్భికొనుటకై 
శంతనుడంగీకరించుటలో దోషమేమి? అందుకై యాతని నేల దిట్టిపోయ వలయునో 
నా కర్థముగాదు రామచం[ద్రుండేకపత్నీ వ్రతుండు అతని నందజు గౌరవింతురు. 
విశిష్టగుణం డందురు. కాని, యిది యొకటే యాదర్శము గాదు వేతొక్క 
వ్యక్తి రాముని వలె లేకున్నచో నాతండెంత గొప్పవాండైైనను వానిని నిందించుట 
మన యవివేకమే గాని వేజుగాదు. శంతనుడు సంపొదించికొన్న యితర గు౯ 
లెన్నియో యున్నవి. అత(డు రామునకు వచ్చిన కీర్తతనకు రావలెనని యాశి6 
గూడ, సత్యవతిని వివాహమాడునప్పటికి శంతనుడు వలీపలితుడు గాడు, కొ 
విమర్శకు లన్నట్టు గళితగాత్రుండు, ముదుసలియు గాదు సత్యవా చే 
బాలయు గాదు. మణీ వా రిరువురును వివాహ మొనర్చికొనుటళ్‌ 
మేమి? రెండవ వివాహమునకై భీష్ముని యధికారము శాంతను 
లాగికొని యున్నచో నాతడు దోషియే! తన వివాహమున 
నొనర్పుమని యాతండు గోరలేదు తెలిసి మౌనము నహిం: 
బ్రన్నించినపుడు దనకింకను గొంతమంది సంతానము గా 


మహాభారత విమర్శనము ద్వితీయభాగను 162 


శంతనుడు వచించెను. కనుక శంతనుని రెండవ వివాహము వైయక్తిగముగ 
దోషమని చెప్పుటకు వీలులేదు. నాటి సామాజిక శాస్త్రము గూడ దాని నాక్షేపింపలేదు 


భీషు శన భూమిక 


భీష్ముండొక యలౌకిక మహాపురుషుడు. స్వార్థము లేశము గూడ నాతని 
కంటలేదు. రాజ్యలోభము సామాన్యవ్యక్తిని లోంబఆచి కొనుటలో నసాధ్యము 
లేదు కాని భీష్మునివంటి వాని హృదయము నది లోబజచికొనం జాలునా? 
శ్రీరామచంద్రు డిట్లే రాజ్యమును ద్యజించెను భీష్ముండును రామచంధద్రునే 
యనుసరించినాడు. వారిర్వురకు నీ త్యాగము కేవల నైసర్గికముగ నేర్చడినది. 
ఈ పని యొనర్భుటలో మే మొక గొప్ప త్యాగ మొనర్చుచున్నామన్న భావన 
వారికి దట్టనేలేదు. ప్రతిజ్ఞ యొనర్చుటలో గాంగేయు నాకర్షించిన సమస్య 
యొక్కటి. తన తండ్రి సుఖము సామాజిక దృష్టితో నీ (ప్రతిజ్ఞ యలౌకికమే 
గావచ్చును కాని భీష్ముండు వైయక్తికమైన ధర్మమునే యెక్కువ గమనించెను. 
పైగా రాజ్యమును దనుగాని, దన తమ్ముడు గాని పరిపాలించుటలో నాతని 
కేమియు భేదము గన్నడలేదు. శ్రీరాముడు గూడ భరతుని పాలనమును 
సమ్మతించెను. తన తమ్ముండల్పాయుష్కుడై మరణించునని భీష్ముండూహింపలేదు. 
అటు తరువాత దమ్ముని వంశమున గలుగబోవు భయంకర సం[గ్రామ విషయము 
నాతండె. ట్లభ్యూహింపం గల్గును? తండ్రికొఆుకై భీష్ముడు సామ్రాజ్యమును 
పరిత్యజించుటలో భారతీయ సాంస్కృతికమైన గొప్ప యాదర్శము సఫలీకృతమైనది 
సంపత్తియే సంసారమునకు ధ్యేయముగ జన్మకు దారాపుత్రులపై మోహమే 
పరమార్థముగా భావించు సామాన్య హృదయములకు గాంగేయుని త్యాగములోని 
మాహాత్మ్యము గల్పనకుంూడ నందదు. కాని యీ ప్రతిజ్ఞతో నొక్క (క్రొత్త 
బంధము భీష్మునకు దగుల్కొన్నది, రాజ్యమును బరిత్యజించిన యాతండు 


163 మహాభారత విమర్శనము ద్వితీయఖాగము 


యంతటితో జేతులు గడిగికొని యుండిన బాగుండెడిది, కాని యాతడు “స 
నో రాజా భవిష్యతి” యని ప్రతిజ్ఞ యొన్చొను. “ఆతండు మాకు రాజై 
సరిపాలించుగాక!” యని దాని భావము. ఈ మాటతో కౌరవరాజ్యములో 
దానొక సామాన్య పౌరుండుగ నుండి కొలుతునన్న జవాబ్దారీని నెత్తిన వేసికొన్నాండు. 
ఆ పనినే యాతండు కౌరవసభలో మంత్రిగనుండి నెజవేర్చెను. నైతిక దృష్టితో 
నాతని త్యాగము గొప్పది కాని ఘటనాత్మక దృష్టితో భీష్ముడు గౌరవ రాజ్యమున 
నొక సామాన్య పౌరుడుగ మిగిలెను. రాజ్యము నాతడు నియమింపక 
నియమింపండు వారిలో నొక్కడైనాడు. భీష్మునిపై శతవిధముల నభాండముల 
నెత్తు మహానీయు లీ విషయములను జ్ఞాపకముంచికొని యాతని విమర్శించిన 
బాగుండును. 


భీష్ముని సత్యసంధత : విధిదురాగతము 


సత్యవతిని దన తల్లిగ భావించి భీష్ముండామెను దన (ప్రాసాదమునకు( 
గొనివచ్చెను, అంతే! నాటినుండి యాతడామెకు వినమ్రుండుగనే యాజ్ఞాంకితుండుగనే 
మెలగెను, కౌటుంబిక విషయముగాని, రాచకార్యము గాని, సత్యవతికి దెల్బక 
భీష్ముండొనర్చలేదు. ఆమె సమ్మతి లేనిది యాచరింపలేదు. అందుకే వ్యాసుండాతని 
గూర్చి “సత్యావత్యా మతే స్థితః” యని పలికెను తాను పరశురాముని సైకి 
యుద్ధమునకు వెళ్ళునప్పుడు గూడ ముందుగ సత్యవతికి నివేదించియే భీష్ముడు 
వెళ్ళెను. మాతృభక్తుడైన భీష్ముండు కురురాజ్య సంరక్షకుడు. సేవకుడు ఇంతలో విధి 
తన దుర్విలసితముల నారంభించినది. సత్యవతి కిర్వురు కొడుకులు గదా! వారిలో 
జిత్రాంగదుడమిత పరాక్రమవంతుండు రణలంపటుండు శంతనుని యనంతరము 
భీష్ముడు జిత్రాంగదుని సింహాసనముపై నెక్కించెను. కాని కొన్నాళ్ళకే వాడు 
గంధర్వులతో యుద్ధము వెట్టికొని పోరి మరణించినాండు భీష్మునకీ వియోగము 


మహాభారత వినుర్శనము ద్వితీయభాగము 164 


భరింపరానిదైనది. కాని యేమి సేయును ఇక మిగిలిన తమ్ముండు విచిత్రవీర్యుడు. 
వాండు బాలుండు .భీష్ముండాతనినే గద్దె పై నెక్కించెను ఆతనికి బదులు తాను 
సంరక్షకుండుగ నుండి రాజ్యకార్యముల నడపుచుండెను విచిత్రవీర్యుండు భీష్ముని 
యదుపులో నుండి పరంపరా ్రాస్తమైన రాజ్యము ననుభవింప మొదలు పెట్టినాండు 
ధర్మశాస్త్ర కుశలుండైన గాంగేయుండు గౌరవ రాజ్యమునం గృతయుగ నిర్మాణ 
మొనర్చెను. మహోత్సాహముతో నాతండు విచిత్రవీర్యునకు వివాహ మొనర్చినాండు 
కాశీరాజు బిడ్డలయిన యంబికా యంబాలికలను గొనితెచ్చి దమ్మునకు వివాహ 
మొనర్చెను. ఇంతటితో దన చింతలు తొలుగునని భీష్ముండు దలంచినాండు. కోని 
సంసారమును వదలి నిలిచిన భీష్మునిపై బ్రపంచసంసారమే బడినది. ఇదియే 
యాతనికి విధి యేర్సరచిన జీవనము తరువాతి కథ యిట్టు నడచెను. 


“అంబి కాంబాలికే భార్యే ప్రొదాత్‌ భ్రాత్రే యనీయసే 


బుట్నిగ్ళి స్పహితో భీష్మః సర్వై శ్చ కురుపుంగవైః |! 
(భా. ఆది ప. అ. 102) 

“కాశీరాజ దుపొత లతిలోకనుందరులు. విచిత్రవీర్యుడు 
తరుణవయస్కుండు, రూపయౌవన దర్చితుండు. ఆ వధువులు నీల కుంచిత 
కుంతలలు గక్తతుంగనఖోపేతలు, పీనశ్రోణిపయోధరలు అనురూపు(డైన 
వరు(డుదొరకినందులకు వారికి గలిగిన యానందమునకు మితిలేదు, ఆ మువ్వురి 
విహారము లతిరేకములై జెలంగెను. దేవతుల్య పరాక్రముండు. నారీచిత్త 
ప్రమథను(డైన విచిత్రవీర్యుడు పగలురాత్రు లెణు(గ(డు వాని కంతఃపురమే 
నివాసమైనది. ఏడేండిట్లు గడచెను. అధికకామముచే వానికి క్షయరోగము 
సం(క్రమించినది. వైద్యులెన్నియో వైద్యము లొనర్చిరి. అవి యన్నియు “చవట 
విత్తిన విత్తనము” లైనవి. విచిత్ర వీర్యుడంతఃవురమును వలెనే యమసదనము 


165 మహాఖారత విమర్శనము ద్వితీయభాగము 


నలంకరించెను. భీష్మునకు మజల జింత యిరంభమైనది. కౌరవనంళ 
మంతరించిపోవు స్థితి యేర్చడినది. కౌరవులలో నింక మిగిలిన వాండు భీష్ము(డే! 
అతండు దప్పు సింహాసనమున కుత్రరాధికారి లేండు 


భీష్ముని సత్యసంధత 


భీష్ముండు రాజ్యాధికారమును వదలి (బ్రహ్మచర్యమును స్వీకరించినా(డు 
గదా! మరి వంశము నిలచుటెట్టు? ఆరిసోవుచున్న వంశమును నిలుపుటకు 
గృహస్థాశ్రమమును స్వీ కరింపు మని సత్యవతి గాంగేయుని దీనముగ యాచించినది 
ప్రజలు గూడ సింహాసన మెక్కి తమ్ము పరిపాలింపవలసినదని ప్రార్థించిరి 
ఒక వైపు ప్రతిజ్ఞ మజియొక వైపు గర్తవ్యము భీష్ముని పాలికి రెండు గండక 
త్తైరలైనవి సైకథభారతమున నిట్లున్నది 
వైశంపాయన ఉవాచ: 


తత స్పత్యనతీ దీనా కృపణా పుత్రగృద్ధినీ 


ఆపద్దర్మార్థకుశలై: లోకతంత్ర నువేక్ష్యచ। 
(భా ఆది అ 10) 

పుత్రవత్సల యైన సత్యవతి కోడండ్రతోం గూడి పుత్రుల కౌర్చదైహికముల 
నిర్వర్తించినది ఆమె కోడండ్ర నూరార్చి సర్వశ్రేష్టున కిట్లన్నది. “గాంగేయా! 
ధర్మనిత్యుండైన శంతనుండు దన సంతానమునకు రక్షకుండుగు నిన్ను నియమించెను 
ఆ రెండు సంతానములను, బండియు పొల్గువోయినవి వేదవేదాంగములను, 
ధర్మములను నీ వలె నెజిలినవారు లేరు. నీ బుద్ధియందు శుక్ర బృహస్పతుల 
రెండు యంశములును గలవు. నా మాట వినుము నీ తమ్ముంైన 
విచిత్రవీర్యు(డపుత్రకుడై గతించెను. వాని భార్యలు రూపయౌవన సంపన్నలై 
పుత్రకుల నపేక్షించుచున్నవారు. మన్ని యోగమున నీవు వారియందు సంతానమును 
బడయుము సింహాసనము నెక్కి ప్రజలయాలింపుము వివాహ మొనర్చికొనుము. 


మహాభారత విమర్శనము ద్వితీయఖాగము 166 


పితృవంశమును నిలుపుము.” ఈ మాటలకు భీష్ముండిట్టు జవాబు చెప్పెను 
“మాతా! నా (ప్రతిజ్ఞ నీ వెటుళుదువు. నీ వివాహ సమయమున నా ప్రతిజ్ఞ 
నీకు శుల్కమయ్యెను. (త్రైలోక్య రాజ్యమును విడుతును. అంతకన్నను గొప్ప 
పురుషార్థము నైనను విడుతును. సత్యమును మాత్రము వదలలేను పృధివి 
గంధమును ద్యజింపవచ్చును నీరు రసగుణమును విడువవచ్చును జ్యోతిర్వాయువులు 
రూప, స్పర్శ గుణములనుండి విడివడ వచ్చును. శబ్దగుణకమైన యాకాశము 
శబ్దగుణమును, శీతాంశుడు జల్లదనమును వదలవచ్చును వృత్రహుండైన 
దేవేంద్రుడు విక్రమమును ధర్మరాజు ధర్మమును వదలవచ్చు గాని భీష్ముడు 
మాత్రము సత్యమును వదలలేండు ” భిష్ముండాడిన యీ మాటలకు సత్యవతికి 
నోరాడలేదు ఆమె కొంత సంబాళించికొని యిట్టు వాక్రుచ్చినది “శాంతనవా! 
నీ యౌదార్యమును నే నెణు(గుదును. సత్యవ్రతుండవైన నీ నిష్ట నాకు దెలియనిది 
గాదు స్పతేజస్సుతో మూగు లోకములను బొలియించి వెలయింపగలవాడవు 
నీవు కాని నే నిప్పుడు నీకు జెప్పినది యాపద్దర్మము, ఇపుడు నీ వూరకున్నచో 
గౌరవ వంశమే యంతరించును పితరులను క్లోభపెట్టుట యుక్తముగాదు గదా! 
భీష్ముడన్నారు మాతా! నీమీటలు ధర్మయుక్తములు కాని క్షత్రియునకు 
సర్వధర్మములకన్నను సత్యముత్తమము శంతనుని వంశము నశింపక, నా (ప్రతిజ్ఞ 
చప్పక యుండు మూడవ మార్గమును నీకు నివేదించుచున్నాను నే వచింపబోవు 
ధర్మము సనాతనమైనది ఇంతకుముందున్న క్షత్రియ లనుసరించినది ధర్మవిదులైన 
పురోహితులతో యాలోచించి యా మార్గము ననుసరింపుము అది యాపద్దర్మము 
లోకతంత్రమున కనురూపమైనది ” 


తరువాతి కథ యుద్యోగ పర్వమున వచ్చును భీష్ముడే కౌరవ సభలో 
దరువాతి వృత్తాంతమును దెల్పినాండు అదియిట్టు: 


“స్వర్యాతే2హం పితరి తం స్వరాజ్యే సన్యవేశయం 


167 మహాభారత విమర్శనము ద్వితీయభాగము 


(భా ఉ ప, అ. 147) 


“చిత్రాంగదుని యనంతరము విచిత్రవీర్యుని గద్దియసై నిలిపి నేను 
భృత్యుండనై రాజకార్యముల నిర్వర్తించితిని. అతనికి నేనే వివాహ మొనర్చితిని 
పిదప(బరశురామునితో నాకు యుద్దము సంఘటిల్లైను నేను యుద్ధమున 
మునిగియుండుటచే రాజకార్యములం జూచి కొన లేకపోతిని. ప్రజలు హస్తినాపురమును 
వదలిపోయిరి. విచిత్ర వీర్యుడు కామపరవశుడై, క్షయరోగము నకు( జిక్కి గతించెను. 
రాజ్యమున నరాజకత్వ మేర్చడినది. అది కామమునకు దారితీసినది అప్పుడు సమస్త 
(ప్రజలును నేనే వారి కాధారమని నమ్మి నాతో మొజువెట్టికొనిరి. నేను రాజునై వారి 
దుఃఖముల దొలంగింపవలెనని (ప్రార్థించిరి “ఓ శంతను కులవర్ణనా! దారుణ 
వ్యాధులు వ్యాపించినవి ప్రజలు వానిచే నానా యాతనలు బడుచున్నారు మమ్ము 
సంరక్షించుట నీ కర్తవ్యము మా సర్వదుఃఖముల నివారించి ధర్మశా(స్తానుసారము 
మమ్ము. బాలింపుము. నీవు జీవించి యుండగనే యీ రాషష్ట్ర వినాశమగుట 
మంచిదిగాదు” అని విన్నవించిరి. కాని వారి యాకక్రోశము నా ్రతిజ్ఞనుండి నన్ను 
మరలింపంజాలకపోయినది శీలవంతుండైన క్షత్రియుడు తన ప్రతిజ్ఞ నుండి 
చలింపరాదుగదా! భృత్యులు, పురోహితులు, ఆచార్యులు,బహు(శ్రుతులైన బ్రాహ్మణులు, 
మా తల్లి సత్యవతీదేవి ఒక్కరేమి సమస్త జనులను పదింబదిగ నన్ను రాజ్య 
స్వీకారమున కై యొత్తిడి చేసిరి. మా తల్లికి నమస్కార మొనర్చి నేను “తల్లీ! నా 
తండ్రికొజ కీ బ్రహ్మచర్యము నవలంబించితిని ఎట్టి పరిస్థితిలో నైనను దీనిని నేను 
వదలుటకు వీలులేదు తల్లిదండ్రులను దైవములుగ భావించు కులమున నేను 
జన్మించితిని శంతనుని వంటి తండ్రికి నేను ద్రోహ మొనర్చలేను. నా 
సత్యవ్రతమును వదలలేను ” అని వినయముతో బలికితిని 


భీష్ముని సత్యసంధత యిట్టి యగ్ని పరీక్షలకు దాళి నిలిచినది ఈ 


మహాభారత విమర్శనము ద్వితీయభాగము 168 


ప్రతిజ్ఞ వలననే సింహాసనారూఢుం్లై రాజ్యమును బాలింపవలసిన యాతండు 
భృత్యసదవిని స్వీకరించెను. తాను భృత్యుం డగుటచే వయోవృద్దుండైనను అతనికి 
రాజకీయములలో దీర్పు చెప్పు నధికారము లేకపోయినది అతని జీవితములో 
వివాద(గ్రస్త విషయముల నాలోచించుటకు ముందు మన మీ విషయమును 
జ్ఞాసక ముంచికొన వలయును. 


భీష్ముడు = పొండవులు 


సత్యసంధుండైన భీష్ముడు తన ప్రతిజ్ఞను వదల నిష్టపడడయ్యె నంటిమి. 
అందుచే నతండా కాలమునందు బహుళప్రచారమున నున్న నియోగ పద్ధతి 
ననుసరించి కురువంశమును వృద్ది నొందించుటకు నిశ్చయించెను. వేదవ్యాసులను 
'బ్రార్థించెను ఈ విషయమును తానే యుద్యోగపర్వమున నిట్టు చెప్పెను. 


“అయాచం భాతృదారేషు తదా న్యాసం మహామునిం 


త్రీన్‌సపుత్రా నజయత్తదా భరతసత్తమ !" 
(మహాభార ఉ అద్యా 147) 

వంశక్షయమగు సమయములందు ఉత్తమ (బ్రాహ్మణులతో పుత్రోత్సాదనము 
నందెడి యాచార మానాండు రూఢముగనుండెను. భీష్ముండీ పద్దతినే యనుసరించెను 
ధృతరాష్ట్ర పాండురాజ, విదురులు జన్మించిరి ధృతరాష్ట్రుడు పుట్టంధుడు 
అగుటచే రాజ్యమునకనర్హుండు విదురుడు దాసీపుత్రుండు కనుక రాజు గాలేండు. 
అందుచే పాండురాజు రాజ్యాధికారి గావలసివచ్చెను భీష్ముండీ మువ్వురకును 
విద్యాభ్యాసమున కేర్పాటు గావించినాండు. నీటితో. బద్మప(త్రము వలె భీష్ముండు 
నంసారముతో నంటక మహావశితై కురువంశమును నడపినా(డు 
మహాభారతకారుండిట్లనెను. 


“ధృతరాష్ట్రళ్చ పొండుళ్చ విదురశ్చ మహామతిః: 


169 మహాఖారత విమర్శనము ద్వితీయభాగము 


వేద వేదాంగతత్తజ్ఞా: సర్వత్ర కృతనిశ్చయాఃొ 
(భారత. ఆదిప అధ్యా 109) 


ధృతరాష్ట్ర పాండు విదురులను చిన్నతనమునుండి భీష్ముడు పుత్రప్రేమతో( 
బెంచెను కావలసిన సంస్కారము లొనర్భెను వ్యాయామాది విద్యల నేర్చించెను, 
ధనుర్వేదాది యుద్ధకళానిపుణులంగావించెను ఇతిహాస పురాణాదుల నేర్చించెను, 
నీతిశాస్త్రప్రారంగతుల జేసెను యోగ్యరీతిని వివాహముల నొనర్భెను. ఈ 
మువ్వురిలో పాండురాజు మహాపరాక్రమి మైనాండు ఆతండు దిగ్విజయమొనర్చి 
సామ్రాజ్యమును విస్తరింపజేసీను భీష్మున కాతనియం దెంతయో (ప్రేమ, ఒకసారి 
పాండురాజు ధృతరొష్టునకు రాజ్య మొప్పించి తాను మృగయాసక్తుండై 
హిమాలయముల కేగెను అతడడవిలో నున్నప్పుడు ధృతరాషండే రాజు. ఆతని 
రాజ్య మెట్టుండెనో వ్యాసభగవానుండిట్టు వర్ణించినాడు. 


“తత స్పర్వాః ప్రజా స్తాత! ధృతరాష్ట్రం జనేశ్వరం 


అన్వాస్యమాన స్పతతం విదురేణ మహాత్మ! 
(భారత. ఉద్యో అధ్యా 148) 


పాండురాజును వలెనే (ప్రజలు ధృతరాష్ట్రుని మన్నించిరి. విదురుండు 
విధేయు(డై యుండెను ఆతడే ప్రధాన కార్యసంచాలకుడుగ గూడ నుండినాడు, 
సంధి వి(గ్రహాదులు, పరరాష్ట్రముల తోడి వ్యవహారములు మొదలగు కార్యములు 
భీష్ముని పాలబడినవి అనగా ధృతరాష్ట్రుడు రాజైనపుడు విదురుండు మంత్రి 
భీష్మాచార్యుడు రాజ్యాంగములోని కేవల మొక యం శమునకు మాత్రమే యధికారి. 


మహాభారత విమర్శనము ద్వితీయఖాగము 170 


సింహాసనమునందు రాజును గూర్చుండబెట్టునంత వణికే యాతని యధికారము. 
అటుసైని యాతండొక భృత్యమాత్రుండుగనే వ్యవహరించుచుండెను. విచిత్రవీర్యుని 
కాలమున రాజకీయములలో దన చొజవ కొంత యెక్కువగనే యుండెను. 
కాని, పాండురాజు కాలమున విదురుని సామర్థ్యమును గమనించిన భీష్ముడు 
సర్వకార్యముల నాతని కొప్పించి తాను ప్రక్కకు తప్పుకొన్నాండు పరరాష్ట్రములతో 
వ్వవహరింపవలసిన విషయములలో మాత్రమే తాను చేయి గలిగించి కొనుచుండెను 
ఇంతలో పాండురాజు గతించినాడు. మాద్రిసహగమునము చేసెను. కుంతి 
యైదుగురు కుమారులతో హస్తినాపురము చేరినది. సొండురాజు మృతికి భీష్మాదు 
లెంతయో దుఃఖించిరి, పాండురాజు మరణాంతరము ఆతండొనర్చిన రాజ్యవ్యవస్థలో 
నే మార్చును రాలేదు. యుధిస్టిరుండెదిగి పెద్దవాండై తన సిత్రీయమగు రాజ్యమునకు 
వారసుండుగ బరిగణింపబడు వజకును యే మార్పును దెచ్చుట కవసరము 
గూడ నుండలేదు, ధృతరాష్ట్రుని నూటేసి కొడుకులు, పాండవులు కృపాచార్యుల 
కడ విద్య నభ్యపించుచుండిరి. వారెప్పుడెప్పుడెట్టెట్టు నేర్చుకొనుచుండిరో భీష్మాచార్యులు 
పర్యవేక్షించుచుండిరి మహాభారతమున నీ విషయ మిట్టు గలదు. 


“విశేషార్థీ తతో భీష్మాః పొత్రాణాం వినయేప్పయా 


బభూవుః కౌరనా రాజన్‌ సాండవా శ్చామితౌజసః 
(భారత ఆది, 130) 


తన పౌత్రు లందరును విద్యలలో నిస్సీములు కావలెనన్న తలపుతో 
నాతండు ధనుర్వేద విశారదులై పరాక్రమవంతులైన యాచార్యుల కొరకు వెదుక 
నారంభించినాండు. కౌరవ రాజకుమారుల నెదిరించువాడు (ప్రపంచమున 
నుండరాదని భీష్ముని యాశ అతడు భారద్వాజ (ద్రోణుని కడ నీ కుమారులను 
శిష్యులుగా? జేర్చెను ఆతడు ద్రోణాచార్యులను యథాశాస్త్రముగ సర్యోత్తమముగం 


171 మహాభారత నిమర్శవము ద్వితీయభాగము 


బూజించినాడు, ద్రోణు(డు సంతుష్టుడై విద్యాశిక్షణము నకు గడంగెను తతృలముగ 
కౌరవ పొండవు లిర్వురును ధనుర్విద్యలలో నిస్సీములైరి. 


ఇంతలో యుధిస్టిరునకు యౌవరాజ్యాభిషేక మొనర్పవలసిన సమయము 
వచ్చినది. అంతవరకు కౌరవ పాండవులు కలసికట్టుగనే యుండిరి ఇంతలో 
భీమునిపై విషప్రయోగము జరగను. విదురుని కోరికపై కుంతీదేవి దానిని 
గుష్తముగ నుంచినది. భీష్ముండు ఆ దురాగతము నప్పుడు పసికట్టలేదు ధర్మరాజా 
యునరాజయ్యెను విదురుండే సకల కార్యములను జూచికొనుచుండుటతో 
పాండవుల విషయమై ధృతరాష్ట్రుని మనస్సులో నే యాలోచనలు బారాడుచున్నవో 
భీష్ముడు గమనింపలేదు. విదురుండాతని చెవిలో వేయలేదు. విదురుండు 
ధృతరాష్ట్రుని ముఖభంగిమలతోనే యాతనికి పాండవులపై గల యభిప్రాయమును 
కనిపెట్టి వారిని రక్షించెడి దృష్టితో ధర్మరాజునకు సూచన యొసగెను. ధర్మరాజుకు 
దప్ప నే వార్త మరెవ్వరికిని. దెలియదు ధృతరాష్ట్రుని కార్యము అలతి గూఢములై 
యుండెను. దుర్యోధనునకు రాజ్యమును దక్కించెడి యుహతో నాతండు 
భీష్మవిదురుల కన్నుగప్పి సమస్త సన్నాహము లొనర్చికొనుచుండెను వారణావతమునకు 
బాండవుల దరలించెడి యత్నమును గుప్తముగనే జరగెను దుర్యోధనుండు 
పురోచనునితో6 జేరి కావించిన యాలోచనములును ధృతరా(ష్టునకు సవసవగా 
దెలిసినవనియే చెప్పవలెను, లాక్షాగృహ (ప్రకరణానంతరము భీష్ములకీ సన్నాహము 
లర్థమైనవి, ఈ విషయమునతడాలోచించెను. తన తీవ్రమగు నసమ్మతి 
నాతెలుకపటచినాండు. కులమున బుట్టిన యీ ముసలమును ఛేదించివేయు 
తలపుతో నాతడు రాజ్యమును రెండుగా విభాగించి ఒక భాగము కౌరవులకును, 
మరియొకటి పాండవులకు నొసగెను. భీష్ముడిట్లన్నాడు 


“దిష్ట్యా ధ్రియంతే పార్థా హి దిష్ట్యా జీవంతి సా సృథా 


మహాభారత విమర్శనము ద్వితీయభాగము 172 


శ్లేమం చ యది కర్తవ్యం తేషా నుర్ధం ప్రదీయతాం” 
(నుహాభా ఆదిప అధ్యా 203) 


“కుంతియును పాండవులును (బ్రతికినది చాల యదృష్టము 
పురోచనుని పాచిక పారలేదు ఓ గాంధారీ పుత్రుడా! పాండవులు తల్లితో 
గూడ దగ్టులైరన్న వృత్తాంతము విన్నప్పటినుండియు సిగ్గుతో లోకమునకు మొగము 
చూపలేకపోవుచున్నాను లోకము పురోచను నెంతగా నిందించుచున్నదో నిన్ను 
గూడ నంతగా నిందించును ఈ యపకీర్తి బోగొట్టుకొనుట కొక్కటే మార్గము. 
పాండవులను సమ్మతిపజచుట వారు మహావీరులు వారి పిత్ర్యంశమును వారి 
కీవ్వక దక్కించుకొనుటకు దేవేంద్రునకును గుండెలు లేవు వారు వీరులే కాదు, 
ధార్మికులును. వారి న్యాయమును నీవే (త్రోసిరాజంటివి వారి కర్ణరాజ్య 
మిచ్చివేయుము నాకును, లోకమునకును సంతోషమగును.” భీష్ముల యభ్యర్థన 
మంగీకరింపబడెను ధృతరా(ష్ట్రండు ధర్మరాజాదులంబిలిపించి యర్దరాజ్యము 
నిచ్చెను మహాభారతములో నిట్లున్నది 


“ప్రతిగృహ్యతు తద్వాక్యం నృపం సర్వే ప్రణమ్యచ 


నగరం మాపయామాసు; ద్వైపాయన పురోగమాః 
(నుహాభా ఆదిప. అధ్యా 207) 


ధృతరాస్షండే ధర్మజునకు రాజ్యమునొప్పించి ఖాండవప్రస్థమున నుండుమని 
యానతిచ్చెను. దేవరాజ్యము నింద్రునివలె అర్జ్హునుండు నిన్ను రక్షించుచుండగా 
నందు నీ కేమియు భయముండదని యాతని యుద్బోధ. ఈ రీతిగా కౌరవ 
పాండవులవి రెండు స్వతంత్ర రాజ్యములు. భీష్ములు హస్తినలోనే నిలిచిరి, 
ధృతరాష్ట్రుని రాజ్యాధికారమున నాతడొక సామంతుడు. పాండవుల రాజ్యమున 


173 మహాభారత విమర్శనము ద్వితీయభాగము 


నాత(డెవ్వడును గాడు. అతని కక్కడ గొప్ప (ప్రతిష్టయు లేదు. పొండవులే 
సర్వసమర్భులు. వారికి భగవంతుడైన కృష్ణుండు మాన్యతముడు. మంత్రి నెచ్చెలి 
పాండవులు గూడ చీటికి మాటికి భీష్ములను సలహాలడిగినట్టు లేదు సుభద్రాహరణ 
సమయమున గూడ నర్జ్హునుండు యుధిస్టిరుని యభిప్రాయము నడిగెనే కాని 
భీష్ములను సమీపింసలేదు రాజసూయమును గావించిన్సుడును ధృతరాష్ట్ర, 
భీష్ములతో సంప్రతించలేదు వారు కృష్ణుని యనుమతి వేడిరి, తక్కిన రాజ్యములకు 
బంపినట్లే కౌరవులకు గూడ నాహ్వానమును బంపినారు భీష్ముడు ధర్మజ్ఞాండన్న 
'ప్రసిద్దిని బట్టి ఆ యజ్ఞమున గృతాకృతముల నిర్లయించుపని కై యుధిస్టిరుండు 
శాంతనవుని నియమించెను. పాండవులు భీష్ముల నెప్పుడును తమకు గర్తన్యాకర్తవ్య 
భోధకులుగా నియమించుకొనలే దనుట స్పష్టము వారికి సర్వస్వమును గృష్ణుడే 
యయ్యెను. అందుచే భీష్ముడు హస్తినలోనే రాజభృత్యుండుగా నుండవలసి 
వచ్చినది (ద్రౌపదీవస్రాపహరణ సందర్భమును గూడ నీ దృష్టితోనే జాడ వలయును 


ద్రౌపదీ వస్తాపహరణము 


ఈ సంఘటనకు జూదము బీజము, ఈ జూదము తమతమ భాగములు 
బంచికొన్న యిరువురు స్వతంత్ర రాజ్యాధిపతుల నడుమ నడచినది ధృతరా(ష్ట్రండు 
పాండవులను జూదమునకై నిమంత్రించెను దీనిని భృత్యమాత్రుండైన భీష్ముడెట్టు 
నివారింపగలండు? ఆ యాహ్వానము నంగీకరించుటయో, (త్రోసిపుచ్చుటయో, 
యుధిష్టిరునకు సంబంధించినది ఆతనికి శకుని కపటి యని తెలియును 
తెలిసియు ద్యూతమున కంగీకరించినాండు ఆత(డు దన సర్వస్వము నోడెను 
పాండవులందరును దాసులైరి, (ద్రౌపదిని గెలిచినట్టు ఘోషించెను ఈ సందర్భమున 
భీష్మాదులకు, భయముతో చెమ్మటలు నోసినట్లు మహాభారతకారుండు వర్ణించినాడు 


“ఏవ ముక్తే తు నచనే ధర్మరాజేన ధీమతా 


మహాభారత విమర్శనము ద్వితీయభఖాగము 174 


భిన్మడ్రోణకృపాదీనాం "స్వీదశ్చ సమజాయత 
(భారత. సభా, అధ్యా 65) 


ద్రౌవదిని జూదమున నొడ్డుటలో ఒడ్డి యోడుటలో నెంత (ప్రమాద 
మున్నదో భీష్ముయడెలుంగును అతండనుకొన్నట్లే మైనది దుర్యోధనుండుచ్చంఖలుండు 
ద్రౌపదిని సభలోని కీడ్చుకొనిరమ్మని వాడు దుళ్ళాసను నంపెను “తాను జితయా- 
అవిజితయా” యన్న సందేహ మామెది, ఆమె యా ప్రశ్నను భీష్మునకే వేసివది 
అపుడు భీష్ముండిచ్చిన యుత్తరము సందర్భశుద్ది కలదియేగాక అనుకంపాయుక్తముగ 
గూడ నుండెను ఆతని చిత్తక్షోభ కది సూచకము అతండెంతయో వ్యధితుండై 
యుండెను. కాని తాను భృత్యమా(త్రుడు యువరాజైన దుర్యోధను నడ్డగించు 
నధికారము తనకు లేదు అది ధృతరాష్ట్యన కొక్కనికే యున్నది దుర్యోధనుడు 
తండ్రి మాట గూడ వినలేదు. అప్పుడుమాత్రమే భీష్మునకు దుర్యోధనుని 
నియమించుటకు గొంత యధికార మేర్చడినది దుర్యోధను(డు రాజుద్రోహి 
యని యాతడు నిందించెను కడకు ధృతరాషుల యాజ్ఞతోనే యా ఘట్టము 
ముగిసినది. జరగిన ద్యూత మధర్మమనియు శకుని మాయోపాయమున గెల్బుటచే( 
దాను దాసుండుగాలేదని యుధిస్టిరుండని యున్నచో భీష్ములకు( గొంత యవకాశ 
ముండెడిది అత(డట్లనలేదు తనకు (ద్రౌపదిపై నధికారము లేదని గూడ నాతండు 
పలుకలేదు, తాను యుధిష్టిరుని మాట మన్నింపనని గూడ పాంచాలి పలుకలేదు 
తక్కిన నల్వురు తమ్ములైనను (ద్రౌపది 'స్వతందత్ర' యని భాషింసలేదు వారు 
యుధిష్టిరుని పలుకుల కంగీకరించిరి. ఈ వాదములు సభలో నేమాత్రము 
బుట్టియున్నను భీష్ముండు వాని నందికొని యుండెడివాండే. గెలిచిన వారు 
తాము గెలిచితిమనిరి ఓడినవారు దమ యోటమి నొప్పికొనిరి, ఇక నడుమ 
భీష్ముండేమిచేయును? తానొక భృత్యమాత్రుండని ముందే యంటిమి (ద్రౌపది 
యుధిస్టిరుని స్వామిగా నంగ్‌కరించుచున్నప్పుడు “నీవు యుధిష్టిరుని స్వామిత్వము 


175 మహాభారత విమర్శనము ద్వితీయఖాగము 


నంగీకరింపకు” మని భీష్ము లే మొగము వెట్టుకొని చెప్పుదురు? 
జూదమునందోడిపోవుటచే నీవు దాసి కాలేదు. కాని ధర్మరాజు కౌరవులకు 
దాసు(డైనాండు. ఆతండు తప దాస్యము నంగీకరించెను. నీ కతండు పతి 
ఈ సంబంధమును బట్టి మాత్రమే నీవు కౌరవులకు దాసివని భీష్ముడనెను. 
అనగా నీ ఘటన కంతయు కర్భత్వము ధర్మరాజుదే యని భీష్ముని యభిప్రాయము. 
ఇంతమాత్రమే గాదు. ధర్మజుని యీ (ప్రవర్తన తనకు దుఃఖదాయకముగ నున్నదని 
గూడ నతండు తన మాటలిలో ధ్వనింపజేసినాండు లోభమోహ పరాయణులైన 
కౌరవులు, వినష్పులగుట తప్పదని యాతడు వల్కెను, ఆయన మాట లివి. 

“న ధర్మ సొక్ష్మా త్సుభగే వివేక్తుం 

శక్షోమి తే ప్రశ్న మియం యథావత్‌ 


న నున్యతే తాం నికృతిం యుధిష్టిరః 
తస్మా న్న తే ప్రశ్ళ మిమం బ్రవీమి 
(భార సభా అధ్యా. 67) 


ఉక్తవానస్మి కల్యాణీ ! ధర్మస్య పరమా గతిః 


అజితాం వా జితాం వేతి స్వయం వ్యాహర్హు మర్షతి 
(భార సభా, అధ్యా 68) 

“అమ్మా! ధర్మ మత్యంతసూక్ష్మమైనది. అగుటచే నీ ప్రశ్ళకు స్పష్టముగా 
నుత్తర మొసంగుటకు నాకు సాధ్యము గాలేదు యుధిస్టిరుండు దొలత తన్నోడెను. 
తరువాత నిన్నొడ్జైను. అప్పుడు నీపై యాతనికి స్వామిత్వము లేదు ఈ దృష్టితో 
నీ వాతనికి దాసివి గావు. కాని, నీ వాతని పత్నివి. పతికి పత్ని సర్వరితుల నధీన 
ఈ దృష్టితో నతండు దాసుండైనప్పుడే నీవును దాసీవైనావు యుధిస్టిరుండు నిజముగా 


మహాభారత విమర్శనము ద్వితీయభాగము 176 


దాసుడా, కొదా యన్న (ప్రశ మాకు సంబంధించినది గాదు అతండు 
మహాధర్మనిష్టుడు. సమస్త భూమండలము నైనను ధర్మరక్షణకై వదలుటకు 
జంకువా(డు గా(డు ఆతండే స్వయముగ నేను జితుండ నైనానని యొప్పికొన్నా(డు 
పతి యే యవస్థలోనుండునో సతికి గూడ నదే యవస్థగనుక, యీ, ప్రశ 
కుత్తరమిచ్చుటకు నాకు శక్తి లేదు శకుని ద్యూతక్రీడలో నద్వితీయుండు ఈ 
సత్యమును ధర్మజు. డెటుగును ఎతీగియు జూదమాడుట కంగీకరించెను. 
అంతమాత్రమే గాదు. శకుని మాయతో గెలిచెను కనుక, ధర్మజుండు దాసుండు 
గాలేదు కాని, ఈ విషయమును ధర్మరాజంగీకరించుటలేదు ఆతండే నేను 
జితుండనైతినని యొప్పికొను చున్నాండు. అట్టిచో నాతని ధర్మపత్ని విషయమై నే 
నేమని చెప్పగలను? కల్యాణీ! ధర్మగతి యత్యంత సూక్ష్మమైనది లోకము పలుమారీ 
నిర్ణయమున మోహిత మగుచుండును. ఒక్కొక్క సారి బలవంతులకు లోంబడి 
ధర్మమే వైకల్యము నందుచున్నది. ఇట్టి పరిస్థితులలో “ధర్మమిదియే” నని నిర్ణయించి 
తేల్చుట చాల కష్టము. ఒకటి మాత్రము నిజము లోభమోహావిష్ణులైన కౌరవులకు 
నాశము తప్పదు నీ వెవ్వరి పత్నివో, వారు సుఖవంతులగుదురు భయంకర పరిస్థితి 
యందును వారు ధర్మమునుండి విచలితు లగుటలేదు. పాంచాలీ! నీవును వారివలెనే 
విలక్షణపరిస్థితిలో నున్నావు ఉండియు, “నేను దాసినా కానొ యని 
ప్రశ్షించుచున్నావు ఆత్యంతక్షిష్టమగు పరిస్థితిలో నుండియు, ధర్మమార్గమునే 
యనుసరింప జూచుట నీ యుదాత్తతనే జూపుచున్నది ద్రోణాదు లీ సభలో 
చైతన్యము లేక చూచుచున్నారు వారు నీ (ప్రళ్ళ కేమియు సమాధాన మివ్వలేదు 
దీనికి సమాధాన మొసగుటకు యుధిస్టిరుండొక్కండే సమర్థుడు ” తనకున్న 
యధికారముతో నెంత చెప్పవచ్చునో భీష్ముండంతియే చెప్పెను ద్రౌపదిది ధర్మదృష్టి 
అతండు గూడ ధర్మదృష్టితోనే యుత్తర మొసంగెను ద్రౌపదిని భీష్ముండు 
రక్షింపవలసిన యావశ్యకత లేదు ఆమె పతులే యందుకు సమర్భులు వారు శకుని 


177 మహాభారత విమర్శనము ద్వితియభాగము 


కాపట్యమును గుర్తింపనేరక తాము దాసులని యంగీకరించిరి వారి పతిత్వమును 
ద్రౌపది యంగీకరించుచున్నది మరియీ విషయమున నితరులేమి చెప్పగలరు? 
దుర్యోధన పక్షీయులలో వరిష్పుడైన ధృతరాస్టుండు మాత్రమే యీ యాపదను 
నివారింపవలసిన వాండు. భీష్ముని యధికారము దుర్యోధనునకు సమ్మతము గాదు, 
(ద్రౌపదీ వివాహానంతరము కౌరవుల సభలో పాండవుల ప్రస్తావన వచ్చినది. అప్పుడు 
కర్ణుడు “నీవు మా రాజుకడ భృత్యుండ” వని భీష్ములను నిందించెను 
అవమానించెను దానికి దుర్యోధనుడు సమ్మతించి యూరకుండెను. భీష్ముండిక 
దన పెద్దజీకము చెల్లదనుకున్నాండు. తా నొనర్చిన ప్రతిజ్ఞకు మాత్రము కట్టుబడి 
బ్రదుకుచుండెను అందుచే నతండెందునను, నెక్కువ జోక్యము గల్పించికొనుట 
లేదు. భీష్ముల యీ యౌదాసీన్యము సమాజకల్యాణ దృష్టితో, నీతిసంరక్షణా దృష్టితో 
నయోగ్యము కాదా! యనవచ్చును ఆతని జీవితధ్యేయము సత్యసంధత యొక్కటే 
సమాజకల్యాణము వంటి బాధ్యత నాతండు నెత్తిపైవేసికొనలేదు. “స నో రాజా 
భవిష్యతి” అనెడి ధర్మమునుమాత్రమే యాత డనుసరించినది అతనికి గేవల 
మయిష్టమయిన సన్నివేశములలో సభను విడిచిపోయెడి వాడు అంతగాక 
మతియేమి సేయును? ఆదుష్కార్యమును నిలుపుటకు దనకధికారము లేదు ఆ 
పని తనకు సమ్మతము గాదు భారతమునందే యిట్లున్నది 

“ప్రాతిష్టత తతో భీష్మో ద్రోణేన సహ సంజయ! 

కృపశ్చ సోమదత్తశ్చ బాహ్లీకళ్చ మవోనునాః 

(సభా ప, అధ్యా 81) 

భీష్ముని వెంటనే సోమదత్తాదులు గూడ వెళ్ళిపోయిరి రెండవ సారి 
జూదమాడుటకు దుర్యోధను. డుద్యోగించినపుడు ఆక్షేపించిన వారిలో భీష్ముడు 
గూడ నున్నాడు ఆ సన్నివేశ మిది, 


మహాభారత విమర్శనము ద్వితీయఖాగము 178 


“తతో ద్రోణ స్పోమదత్తో బాహ్లీకాకైన గౌతమః 


అకరోత్సాండవాహ్వానం ధృతరాష్ట్ర స్పుతప్రియః 
(సభా, అధ్యా 74) 
అనంతరము, (ద్రోణ, సోమదత్త బాహీక, కృపాచార్య, విదుర, 
అశ్వత్థామాదులు, భీష్ముడు, ద్యూతము వలదని నివారించిరి ఇంత మంది 
యసన్ముతి (ప్రకటించినను ధృతరాష్ష్రండు పాండవులను బిలిపించినాండు; 
భీష్ముడు ధర్మవిరుద్దముగ (బ్రవర్తించిన దెన్నండును లేదు. ఆ కార్యములకు 
దోడ్పడిన దెన్నండును లేదు పాండవులు వనవాసమును ముగించిన తర్వాత 
దుర్యోధనుని సచివమండలి, కాలము పూర్తిగాకముందే పాండవు లగుపడిరన్న 
వాదమును లేవదీసిరి. అప్పుడు భీష్ములు స్పష్టముగ కాలపరిమితి గడిచిపోయిన 
దనియు, పొండవులెప్పుడును ధర్మపథిము నుండి దప్పరనియు, వారికి 
బాలొసగుట న్యాయనునియు నొక్కిచెప్పెను యోగ్యమగు నిర్ణయాంును గైకొన 
వలసిన దని ధృతరాష్షునితో ఘంటాఘోషముగ వచించినాండు దుర్యోధనుండు 
సంధి కంగీకరింపలేదు ఇక భిష్ముం డేమి సేయును? ఆతడు రాజభృత్యుండుగ 
సేనావ్యూహరచనకు దొజికొన్నాడు అప్పుడు గూడ నతడు దుర్యోధనునకు 
హిత ముపదేశింపక సోలేదు భారతమున నిట్లు గలచు 
“సర్వం యధావ చ్చరితం యద్య దేభిః ప్రతిశ్రుతం 


క్రియతా మాళు రాజేంద్ర! సంప్రాప్తశ్చ ధనంజయః 


దుర్యోధన ఉవాచ'- 


179 మహాభారత విమర్శనము ద్వితీరుఖాగము 


నాహం రాజ్యం ప్రదాస్యామి పాండవానాం పితానుహ! 

యుద్దోపచారికం యత్తు తచ్చీఘ్రం ప్రవిధీయతాం 

భీష్మ ఉవాచ- 

అత్ర యా మామకా బుద్ధిః శ్రూయతాం యది రోచతే 

సర్వధా హి మయా శ్రేయో నక్తవ్యిం కురునందన! 
(విరా ప ఇధ్యాజ 52) 


“పాండవులు (ప్రతిజ్ఞాప్రకారము అజ్ఞాతవాసమున) నెణవేర్చిరి అందుకే 
కవ్వడి తన్ను దొను పొడసూపికొన్నాండు హెండవులు, లోక న్యవహారములందును 
ధర్మ వ్యవహారము లందును సమర్ధులు, ధర్మజు. డెవ్వరికి నృవి లుండో వారెన్నడైనను 
ధర్మ విషయమున సొరపడుదురా! చారెన్నడును లోచులు గాదు దుష్కరకర్మములనైన 
నశ్రమమున సొధింతురు ఇంఆకుముందు సాడించిడేం యున్భారు అధర్మమున 
రాజ్యమును గొనుఓకు కారంగీకరిధింు కీల సవా(కవుముచేతనే రాజ్యము 
గొనుట వారి కిష్టమైనచో వారన్‌ ఏంతకు మంట మొనర్శియబ జెడి వాద 
పాండవులు థగ పా శబంధితు లగుటవలననే సత్యమునము గట్టునడి యింఉవట సును 
నిలచిరి సణ్య “త్త గారు మరణమునకును వెజణగరు కాలము సమీసించిాచో 
గర్తవ్యవిముఖులు గారు వారు అము భాగమును యిం[ద్రుండు నాచికొన్నను 
అతనితో నైనను గోరుటకు సంసిద్దులు నారి శససాంఒత్య ముట్టిది! అర్హనం:డ. 
లోకైక వీరుడు ఊరక చెడిపోక పెద్దల మాటలు విని సంధి కొడంబడు.యి 
యుద్ధమున నర్శ్రనునివంటి వీరుని జయించుట కష్టను యుద్ధమ:న 
జయాపజయము లుయ్యాల తూగువంటివి ఇవన్నియు బాగుగ నాలోచించికొని 
గర్తవ్యమును నిర్ణయించికొనుము” 


దుర్యోధనుండు బదులు వలికెను “తాతా! పాండవులకు రాజ్యుమెొ.సంగశు 
యుద్ద సంరంభమును శీఘ్రముగా నొనర్పవలెను ” 


మహాభారత విమర్శనము ద్వితీయభాగము 180 


భీష్ములిట్లనిరి “నాబుద్ది నీకు రుచించెనేని నేను జెప్పు మార్గమున 
బొమ్ము నీవు విన్నను వినకున్నను ధర్మమును వివరించుట నా కర్తవ్యము. 
వినుటయో, విడచుటయో నీ సాలికి( జెందినది ” భీష్ముని దేహము దుర్యోధనాదుల 
కప్పుపడి యున్నది. కాని యంతమాత్రముతో శాంతనవుండు ధర్మవిముఖుండు 
గాలేదు కౌరవులు విన్నను వినకున్నను సమయము దొరకినపుడెల్ల ధర్మాధర్మములను 
వింగడింపుచునే వచ్చెను ఉద్యోగ పర్వమున భీష్ముడు ధృతరాష్ట్ర దుర్యోధనులకు 
సంధి చేసికొనవలసిన దని యుపదేశించిన ఘట్టము లెన్నియో యున్నవి. 
సేనాధిపత్యమును స్వీకరించునప్పుడు తన శరీరము పరతం(త్ర మైనను మనస్సు 
మాత్రము స్వతంత్ర మైనదని భీష్ముడు దుర్యోధనునితో నన్నాడు దుర్యోధనుండు 
కురువంశజుండగుటచే భీష్ముండాతని వధింపలేదు అట్టొనర్చుట తన (ప్రతిజ్ఞకు 
భంగము యుద్దమును నిలుపుట కాత(డు జేసిన ప్రయత్నములలో రాధేయు 
నర్ధరధునిగా వర్ణించుట (ప్రధానమైన ఘట్టము కౌరవ కులమునకు ముసల 
మతండే నని భీష్ముడెణుగును కాని యీ ప్రయత్నము ఫలింపలేదు ఆ 
ఘట్ట మిట్టు నడచినది, 


“సఖా తే దయితో విత్యం య ఏష రణకర్కశః 


నైష ఫాల్గున మాసాద్య పునర్జీవన్‌ విమోక్ష్యసే 
(ఉద్యో అధ్యా 169) 

“రాజా! ఈ కర్షుండు నీ కత్యంత ప్రియుండు, రణకర్కశుండు. వీడే నిన్ను 
మాటిమాటికిని పాండవులపై కెక్కబెట్టును, వీండే నీకు మంత్రి నాయకుండు 
బంధువుకన్నను నాప్తుండు. వీండు గరోరుండు, ఆత్మస్తుతిపరుండు ఉద్ధతుండు 
మర్యాదాతీతుండు. వీండతిరథు డగుటకు వీలులేదు. శాపగ్రస్తుడు మాత్సర్యముతో 
వీని గుణములు కళంకితము లైనవి కవచ విహీనుండు బ్రాహ్మణ శాపముతో వీనికి 


181 మహాభారత విమర్శనము ద్వితీయిభాగము 


సర్వ విద్యలును (బ్రాప్తించినను (ప్రాప్తింపని యట్లే యైనవి. అందుచే వీడర్దరథుండు. 
యుద్ధములో వీడర్డును నెదిరించి (బ్రదుకుట కష్టము” ఈ (ప్రయత్నముతో 
భీష్మునకు మిగిలిన దపకీర్తి మాత్రమే దుర్యోధను(డు గొప్ప చమత్కారి ఆతనికి 
భీష్ముని శక్తి తెలియును ఆందుచే( గర్జుని కొంత కాలము వైదొల(గు మన్నాండు 
భీష్ముండు సేనాధిపత్యము స్వీకరించు నప్పుడు గూడ నిట్లు పలికెను" 


“ఏవమేత న్మహాబాహో! యధా వదతి భారత! 


భవిష్యామి యథా కొనుం, తన్మే శ్రోతు మిహార్హసి॥ 
(ఉద్యోగ. అధ్యా 156) 


ఏన మేష మహారాజ స్త్రీ పుమాన్‌ ద్రుపదాత్మజః 


నైనం తస్మా ద్దనిష్యామి దృష్ట్వాపి సమరే స్థితం : 

వైశంపాయన ఉవాచ 

ఏత (ద్రుత్వా తు కౌరవ్యో రాజా దుర్యోధన స్తదా 

ముహూర్త మివ స ధ్యాత్వా భీష్మే యుక్త నునున్యత ॥ 
(ఉద్యో అధ్యా 192) 

“రాజా! నీ వన్నట్టుగనే నేను సేనాధిపత్యమును స్వీకరింతును కాని నాకు 
నీ వెంతయో - పాండవులు గూడ నంతే నీకు మంగళకర మగు పద్దతిని 
బోధించుటకు నా కెట్లు స్వాతంత్ర్యము గలదో అట్లే పాండవులకు బోధించుటకును 
నే నర్హండను. వారడీగి నప్పుడు చెప్పుట నా కర్తవ్వము నేనాడిన వచన (ప్రకారము నీ 
పక్షమున నుండి పోరెదను కాని కల్యాణకరమగు మార్గమేదో నీకు వలెనే 


మహాభారత వినుక్కనము ద్వితీయఖాగము 182 


పాండవులకును దప్పక చెప్పెదను కుంతీ పుత్రుడై నరన్యాఘుడైన 
ధనంజయుండు దప్ప మరెవ్వరు గూడ భూమండలమున నన్నెదిరింపలేరు. ఆత 
డెలు(గని దివ్యాస్త్రములు లేవు కాని నాసైగల పూజ్యభావముతో నన్నాతండెదిరించి 
పోరడు. నేను నా శస్త్రబలముతో ససురాసుర రాక్షసముగ నీ సర్వ (ప్రపంచము 
నొక్కక్షణములొ నిర్మూలింప గలను కాని పాండవులను వధించుట నాకు 
ధర్మముగాదు వారు దప్ప యా వైపున గల సైనికులం బరి మార్పును (ప్రతి దినమును 
పదివేల మంది సైనికుల జంపెదను ఈ నియమము గూడ వారు తొలుతనే నన్ను( 
జంపకున్ననే నా మరియొక్క నియమము గూడ కలదు అదియును జెప్పెదను 
వినుము (ద్రుపదుని కొడుకైన ఖండిత నేను యుద్దమొనర్సను వాడు స్త్రీయే 
పురుషుడుగా మారినవాడు కాశీపతి కన్య యైన యంబయే |ద్రుసద కులమున 
శీఖండిగా జనీ ంచినది అట్టవారు ధనుర్భాణములు ధరించుట, వారిని చూచుట నా 
కిష్టము లేదు కనుక నేను శిఖండి వైపు జూడను వానితో బోరను (స్త్రీ - పురుషుండు, 
(స్తీనాముండు, స్రీరూపుండు నగువారితో నేను యుద్ధ మొనర్చనని (ప్రతిజ్ఞ 
యొనర్చితిని నా యీ ప్రతిజ్ఞ లోక విప్రతము కనుక నేను శిఖండిని జంపలేను 
ధర్మాభిమానియెన భిష్ముండు క్షీ హల్య యొ నర్భినచో సత్సిరుషులు నందింపకుంగరా! 
కనుక యుద్ద భూమిలో శిఖండి నా యెదుటి!ి వచ్చీ నిగీణినను సను వానివైపు 
జూడనని స్పష్టముగ( జెప్పుచున్నాను వాడు ప్రయోగించు బాణములకు 
(బ్రతిప్రయోగ మొనర్భను ” 


క్షత్రియ శిరోమణి యైన భీమ్మ(డు, సత్యసంధులలో నగ్రగణ్యు(డైన 
భీష్ముండు, తా నాడిన మాటకు విరుద్దముగ సంచరింపలేక పాండవుల పైకి 
కత్తిగట్టెను కురుకుల సత్యధర్మ పతాక యైన భీష్మాచార్యులు యుద్ధభూమికి 
వచ్చుటతో యుధిస్థిరునకు6 జిత్తక్షోభమేర్చడినది ఆతండు భీష్ముల యాశీర్వాదము 
గొనుటకై వారిని నమీపీంచినాండు ఆ ఘట్ట మిది" 


183 నుహాభారత విమర్శనము ద్వితీయ భాము' 


“సో2నగాహ్య చనూం శత్రోః శంశ్తీ సనూకులాం 


వతాన నృృత్యుకాలో 2 పి పునరాగనునం కురు 
(భిష్మన అధ్యా 43) 
శరశక్తి సమాకుల మైన సైన్యమును (బ్రవేశించి ధర్మరాజు తమ్ములతో 
గూడ భీష్ముని దర్శించెను యుద్ధమునకు సిద్ధమైన భీష్ముని రెండు పాదములను 
బట్టికొని ధర్మరా జిట్టు వలికెను 


“ఓ దుర్చర్గా! నీకు నమస్కారము నీతోడి యుద్ధమునకు దిగు 
చున్న మా కనుజ్ఞ యొస(గుము దివ్యము లగు నీ యాశీర్యాదముల 
దయసేయుము,” 


“ధర్మజా! యుక్తమగు పని నొనర్చితివి. నీ విపుడు నా కడకు రాకున్నచో 
పెద్దల యెడ నొనర్చిన పరాభవమునకై నిన్ను శపించియుందును పుత్రా! నీ 
ధర్మజ్ఞతకుం జాల సంతోషించితిని యుద్ధమున జయము బొందుదువు గాక! నీ 
కోర్కె లీడేరునుగాక! నీ కేమి వరము గావలెనో కోరికొమ్ము ధర్మజ్ఞునకెందును 
బరాభవము లేదు మానవుండర్థమునకు దాసుండు, అర్థము వాని ననుసరించదు 
నేను పొట్టకొణకై కౌరవుల కడ నుండవలసివచ్చినది. అందుచే నేను క్షీబుని వలె మాట 
లాడుచున్నాను యుద్ద విషయము దప్ప తక్కిన యే వరమైనను గోరికొమ్ము; 
ఇచ్చెదను.” 

“పితామహా! నీవు సర్వదా మా హిత్తైషివి. కౌరవుల కడ నుండియే 
పోరుము ” 


“అట్లే చేయుదును. కాని నీ కోర్కె యేదో చెప్పుము దానిని 


మహాభారత విమర్శనము ద్వితీయభాగము 184 


తీర్పు కక 
“యుద్ధమున నీ వపరాజితుండవు నా పై దయ యున్నచో సంగరమున 
నిన్ను జయించెడి యుపాయ మేదో తెలుపుము" 


“ధర్మజా! నేను పోరాడుచుండగా నన్ను శత([క్రతుండు గూడ నెదిరింప 
లేడు కిక 


“తాతా! యందుకే యడుగుచున్నాను నీ వధోపాయ మేదో తెలుపుము” 


“యుధిస్టిరా! నన్ను సమరమున జయింపగలవాం డెవ్వడో నాకు 
దోచుటలేదు మృత్యుకాలము సమీపించినదిగను భాసించుట లేదు నీవు మరల 
నింకొకసారి రమ్ము” ఇట్లు దుర్యోధనున కిచ్చిన మాట ప్రకారము భీష్ముడు 
ధర్మరా జడిగినప్పుడు ఆతనికి హితమార్గమును బోధించినాండు 

భీష్మాచార్యుల యుద్ధము 

శస్త్రము బట్టిన తరువాత భీష్ముండు దన పరాక్రమ ్రదర్శనములో 
నే వంచనమును జేయలేదు మహాభారతమునందు భీష్ముండొనర్చిన పది దినముల 
యుద్ధము అశబలితమైన వీరరసావిష్కారము అతని మనస్సున గేవలము 
క్షత్రియోచితమైన యుద్దోత్సాహమే యుండినది గాని (క్రోధ మణువును లేదు 
ఉభయ పక్షముల యందలి (ప్రముఖ నాయకులును ఆతని దృష్టిలో బాలకులు 
అందుచే భీష్ములకు వారందరిపై వాత్సల్యమే యెక్కువ అట్టైనను నాతండు 
భయంకరముగ విజృంభించెను తొలుతటి దినమే మహావీరుల నెందజినో జంపెను 
భీష్ముల యీ విక్రమముతో ధర్మజుని యుద్దోత్సాహము క్షుబ్ద మైనట్టెనది 
ఆ ఘట్టము భారతమున నిట్లు గలదు 


“కృతే వహారే సైన్యానాం ప్రధమే భరతర్తభ! 


185 మహాభారత విమర్శనము ద్వితీయ భాగము 


«త ten 


కేవలం బాహు వీర్యేణ క్షత్ర ధర్మ మనుస్మరన్‌. 
(భార భీష్మ అధ్యా. 50) 

“సైన్యములు సన్నద్ధము లైనవి యుద్ధమారంభ మయ్యెను. భీష్ముని 
యుద్దసంరంభ మమోఘముగ నుండెను, దుర్యోధనుని యానందమున కంతు 
లేదు అప్పుడు ధర్మరాజా అనుజులతోడను. జనేశ్చరులతోడను జనార్హనుని 
సమీపించినాండు అతని ముఖము దుఃఖోద్విగ్నమైనది ధర్మరాజు పరాజయము 
నాశంకించుచుండెను అతండు కృష్ణునితో నిట్లనెను" “కృష్ణా! మహేష్వాసుండగు 
భీష్ముని వైపు జూడుము అతని పరాక్రమము భయంకరముగ నున్నది. ఎండకాలమున 
కాజుచిచ్చు తృణసంతతిని దహించినట్లు నా సైన్యమును దహించివేయుచున్నాండు 
ఆతని నైపు దేరచూచుటకును భయమగుచున్నది హవిస్సులను (గోలి భయంకరముగ 
నాల్కలు జొచుచున్న యగ్నివలె నతండు నా సైన్యము నాహుతిగొనుచున్నాండు 
భీష్ముని బాణముల కాగలేక మనసైన్యములు పరువెత్తిపోవుచున్నవి, కోపము 
గొన్న యముని జయింపవచ్చును. వ(జ్రపాణి నదలింపవచ్చును, పాశమును ధరించిన 
వరుణుని లో(గొనవచ్చును. గదాధరు(డైన కుబేరునణకింపవచ్చును. కాని యీ 
భీష్ము నెదిరించి యోర్చుటకు సాధ్యముగాదు, ఈ భీష్మ పరాక్రమ మను 
నగాధజలమునందు నా జయ మనెడి యోడ మునిగిపోవుచున్నది ఏమి సేయుదును? 
వనముల కేగి శాంతముగ జీవింత మనుకొనుచున్నాను నా వైపు రాజుల నందటిని 
భీష్ముని బాణములకు బలినెట్టుటకు నా మనస్సంగీకరించుటలేదు ఆతండు 
సర్వాస్త్రవిదుండు (ప్రజ్యలితము లైన మహాగ్నిని జొచ్చిన శలభముల వలె నా 
సైనికు లా వీరుని పరాక్రమమున జొచ్చి నామరూపములు లేక పోవుచున్నారు 
రాజ్యము పైని యాశతో నింత జేసికొంటిని, నా తమ్ము లాతని బాణములకు 
నలంగిపోయిరి నా కొజక్రై వీరనుభవించిన దుఃఖములకు లెక్క లేదు నామాట 


మహాభారత విమర్శనము ద్వితీయభాగము 186 


లాలించి సుఖవంచితులును, రాజ్యవంచితులు నైరి ఇంక నేమి జేయనగును? 
మేము జీవించినచో నదియే పదివేలనిపించుచున్నది. జీవించుటయే కష్టముగాం 
గన్చించుచున్నది. అడవులలో నుండి తీవ్రతపము వట్టెదను. ఇంక నా సైన్యము 
నాతనితో జంపింపలేను. నేనేమి చేయవలయునో చెప్పుము ఈ యుద్ధమును 
నర్చునుండు మనసార సరాక్రమించున ట్లగుపించుటలేదు భీముండొక్కడే తెగించి 
పోరుచున్నా(డు ” 


“భీష్ములకు( దగిన ప్రతిసక్షీ శ్రీకృష్ణుండొక్కడే 


యుధిష్టిరుండు అర్షును(డు సరిగా విక్రమింపలేదని యుద్విగ్నుండయ్యెను 
కొని భీష్మునకుం దగిన ప్రతివీరుండు గృష్టుండొక్కడేయనుట మూడవనాటి 
యుద్ధమున స్పష్టమైనది. ఆనాండు భీష్ముడు ద్విగుణీకృతముగ విజ్బృంభించినాండు 
పాండవ సైన్యముల మరలింపంజూచెను. కాని యాతని మాటల నవి 
పెడచెవినిబెట్టినవి. జగత్పూత్రధారి యైన కృష్ణుండొక్కడే భీష్ముని పరాజితునింగావింప 
సమర్థుడు మానవీయ శక్తి యంతయు దివ్యాస్త్రవేది యగు భీష్మునెదుటం 
గవ్వకు గొఆరాని దయ్యెను. ఈ స్థితిని జూచి శ్రీకృష్ణుడు దన (ప్రతిజ్ఞను 
గూడ మటజచి శస్త్రమును గైకొనుట కుద్యతు(డైనాడు మహాభారత మిట్టు 
వర్షించినది. 


“ఉవాచ శైనేయ మభిస్రళంసన్‌ 
ధృష్ట్వా కురూ నాసతతస్సనుగ్రాన్‌ 


సంకంసయన్‌ గాం చరత్జై ర్మహాత్మా 
వేగేన కృష్ణు ప్రససార భీష్మం” 
(భీష్మ. ఆధ్యా 59) 


187 మహాభారత విమర్శనము ద్వితీయఖాగము 


సాత్యకి ప్రయత్నమును జూచి కృష్ణుండు (బ్రశంసించెను కౌరవ సైనికులు 
పైసైని యొత్తికొనివచ్చుట యాతండు చూచినాండు కృష్ణుడిట్టు సాత్యకితోం 
బలికెను “సాత్యకీ! పారిపోవువారి నడ్డగింపకుము. వారిని పోనిమ్ము, తక్కినవారు 
వోయినను బోనిమ్ము. భీష్మునిప్పుడే వధించెదను [ద్రోణాచార్యులను గూడ 
సానుచరముగి సంహరింతును, ఈ కౌరవ సైనికులలో నొక్కని గూడ నీనాండు 
మిగులనీయను చక్రాయుధమును ధరించి భీష్మ-ర్రోణుల నిర్వుజను వధించి 
తీరుదును. నా యీ విక్రమముతో ధర్మజ, భీమార్జున, నకుల, సహదేవులకు 
సంతోషము గలిగింతును ధార్తరాప్టుల నందజ వధింతును అంతమాత్రమే గాదు, 
ఆ దెసంగల వీరవరుల నందజ వధింతును ధర్మజుని గద్దెపైనుంతును.” ఇట్టు 
పలికి కృష్ణపరమాత్ముండు చక్రమును ధరించి రధమునుండి క్రిందికి దూకెను 
ఆతని చరణ వేగమునకు భూమికంపించుచుండెను ఆతండు భీష్మునిపై 
బోసాలెను ” అర్జునుండతి కష్టముతో గృష్ణుని (క్రోధథమును మరలించెను 
సత్యసంధుండైన భీష్ముడు దన పరాక్రమముతో గృష్టుని వంటి మహాపురుషుని 
గూడ ప్రతిజ్ఞావిచలితుని గావించెను ఒకసారి గాదు, రెండుసార్లు తొమ్మిదవ 
నాటి యుద్ద మీ (క్రిందిది. 


“ప్రతపంత మివాదిత్యం, నుధ్య మాసాద్య సేనయోః 


శుశుభే నిద్రవన్‌ భీష్మం, విద్యున్మాలీ యధాంబుద;" 
(భార భీష్మ అధ్యా 106) 


మధ్యాహ్న సూర్యుని వలె భీష్మాచార్యులు ఉభయ సేనలనడుమ 
(బ్రకాశించెను ఆత(డు రధిక (శ్రేష్టులను లెక్కకు మిక్కిలిగ వధించుచుండెను, 
ప్రళయకాలము నాతడు నృష్టించుచున్నట్టున్నది భగవంతుండిక 
నహింపలేకపోయెను రజత(ప్రఖ్యములైన పార్టుని హయరశ్ములను వదలి 


మహాభారత నినుర్శనము ద్వితీయభాగము 188 


శారు౭న మాధవుండే మహారథమునుండి (క్రిందికి దూకినాండు 
పు న వైపు బరువెత్తుచుండెను ఆతని పాదఘట్టనచే భూమి 
వణకిపోవుచుండెను. (క్రోధతామ్రైక్షణు(డైన కృష్ణుండు కౌరవసైనికుల 
యాయువును(మ్రింగి వేయువాని వలె బరువెత్తి వచ్చుచుండెను కృష్ణుని యీ 
మహాసంరంభమును గాంచిన సైనికులు “భీష్ముండు చచ్చె చచ్చె” నని యజచిరి, 
పీత్రకౌశేయ సంవీతు(డై మణిశ్యాముండైన శ్రీకృష్ణుడు, విద్యున్మాలి యగు 
మహాంబుదము వలె గర్జించుచు చారుభీషణముగ నొప్పెను, “తనతో దప్ప 
మరెవ్వరిచేతను భీష్ముడు మరణింపడనుట శ్రీకృష్ణునకు స్పష్టము తొమ్మిదవనాటి 


రాత్రి ధర్మరాజు శిబిరమున సభ దీరినది ఆప్పుడు కృష్ణు(డిట్లు వలికెను 
“మాంవా నియుంక్ష్య సౌహార్దా, ద్యోత్స్యే భీష్మేన పాండన 


విముంచంతం నుహాస్తాణి, పాతయిష్యామి తం రధాత్‌ో 
(భీష్మ అధ్యా 107) 


“మహారాజా! నన్ను సేనాపతిగా నొనర్పుము నేను భీష్మునితో( బోరెదను, 
నీవు గోరినచో నేనేపని యొనర్చను? అర్హునున కయిష్టమయినను భీష్ముని 
నేనే యుద్ధమున కాహ్వానించెదను ధార్తరాష్ట్ర సమ్ముఖముననే యాతనిని ఘోరముగ 
వధింతును భీష్ము(డు మరణించినచో నీకు జయము దప్పదు ఒక్కటే పూటలో 
భీష్ముని మట్టుపెట్టెదను మహేంద్ర విక్రముండ నగు నా పరాక్రమము నీవు 
గమనింపుము అనర్జాస్త్రముల నీనుచున్న యా కురుసత్తముని రధమునుండి 
యురలగద్రోసెదను ” కృష్ణుడు శస్త్రధారి యగుటకు ధర్మరాజంగీకరింపలేదు 
మరి శాంతనవుని జంపునుపాయము! మొదటి దినము భీష్ముండన్న పల్కును 
నవకాశముగ దీసికొని పాండవు లాతని మరణోపాయమును దెలిసికొనుటకై 
యాతని శిబిరమున కేగిరి 


189 మహాభారత విమర్శనము ద్వితీయఖాగము 
భీష్ముని యౌదార్యము 


భీష్మాచార్యులు వారికి. బ్రీతితో స్వాగతమిచ్చెను. ఆతని యౌదార్యమునకు 
ధర్మజుండు చకితుండయ్యెను. శాంతనవులను గెల్భ్బుట తమ కసాధ్యమనియు 
ఆ యుపాయమును జెప్పవలెననియు ధర్మరాజా మనవి యొనర్చెను 
ధర్మవిజయమునకై యే శౌర్యము వెచ్చపెట్టబడవలెనో యది తాను 
'ప్రతిజ్ఞాబద్దుడగుటచే నా శౌర్యము కుత్సిత రాజకీయములకు( జిక్కి 
యధర్మపక్షమునకు దోహదమొనర్భుచుండెనని భీష్ముల మనస్సు విషాదొక్రాంత 
మయ్యెను. కాని యాతని దృష్టిలో ప్రతిజ్ఞయు, (బ్రదుకును రెండును నొక్కరూపే 
ఆ ప్రతిజ్ఞాగ్నియందు తన జీవిత సమిధనే హోమించు వరకు నది శాంతించునట్టు 
లేదు కడకు భీష్ముండా నిశ్చయమునకే వచ్చెను. అత(డు ధర్మరాజుతో నిట్టన్నాండు. 


“సత్య మేత న్మహాబాహో! యథా వదసి పాండవ! 


సంగ్రామే ధార్తరా్ట్రాంశ్చ హవ్యాః సర్వాన్సృమాగతాన్‌” 
(భా భీష్మ అధ్యా. 107) 

“ధర్మరాజా! నీవు సత్యమునే పలికితివి యుద్ధమునందు నన్ను 
జయించుటకు సురాసురులు చాలరు. ఇం(ద్రుండైన నెదురింపలేడు నా చేత 
శస్త్రమున్నంతవజకును యే మహారధుండుగాని నా యెదుట నిలువలేడు నేను 
శస్తసన్యాస మొనర్చిననే యెవ్వరైన జయింపంగలరు, శస్త్రములు వదలినవానిని, 
పతితుని, కవచధ్వజములు భగ్నములైనవానిని, శరణాగతుని, భీతుని నేను జంపను. 
స్త్రీని గాని, (స్రీనామధేయుని గాని, యేకపుత్రకుని గాని, అప్రశస్తుడైన మనుష్యుని 
గాని నేను వధింపను. అట్టివానితో యుద్దము నాకు రుచింపదు, అమంగళధ్వజము 
గలిగిన రథికునితో నేను బోరను. నన్ను జంపుటకు సాధనము మీలో 
నొక్కండున్నాడు అతండు (ద్రాపదేయుండు.మహారథుండు గూడ, సమితింజయుండు, 


మహాభారత విమర్శనము ద్వితీయభాగము 190 


సమరామర్షి తొలుత స్త్రీగా నుండి పురుషత్వము నందినవాండు. పేరు శిఖండి. 
అర్జ్హునుండాతని ముందుంచికొని దంశితుండై నాపైని బాణములను బ్రయోగించు 
గాక వాండమంగళధ్వబజాండు. స్త్రీపూర్వుండు. ఆ శిఖండితో నేను యుద్ధమాడను. 
వానిని ముందుంచికొని ధనంజయుడు నన్ను బాణములతో. (బ్రహరించినచో 
నా మరణము సుసాధ్యమగును నన్ను గృష్ణారునులు దప్ప మరెన్వరును 
జయింపలేరు అర్జునుండీ పని జేయుగాక ఇది యొకటే మీకు విజయోపాయము 
నేను బడిన తరువాత కౌరవు లందరును వరుసగా జత్తురు.” 


భీష్ముడు క్షత్రధర్మము యొక్క ధీరోదాత్తనుగు నవతారము ఆతని 
యా పలుకులు విని యర్జునునకు విషాదమయ్యెను. శస్త్రసన్యాస మొనర్చిన 
పరమపూజ్యుండగు భీష్ముని పై దాను శస్త్రప్రయోగమెట్టానర్సవలెనో యాతని 
కల్పనకు గూడ నందని యొక మహాపాసముగ నుండెను ఆతని శరీరము 
వణక నారంభించినది కాని భిష్ముండిదియే మార్గమని యాతని నిర్భంధించెను. 
కృష్ణుండు ,సమ్మతించెను తరువాతి దినపు యుద్ధ మొనర్పవలసివచ్చెను. శిఖండిని 
జూచినదే భీష్ముల స సన్యాస మొనర్చినారు శిఖండి యొనర్భిన బాణప్రయోగము 
లాతని మర్మముల భేదించివేసెను. శిఖండి బాణములకు భీష్ము(డు 
మధనపడుచున్నా(డని దుళ్ళాసను(డు తలంచెను అప్పుడాతనితో భీష్ము డిట్లనెను. 


“ఏవం తయో స్పంనదతో ఫాల్లునో నిశితై శృరైః 


వీరం గాండీవధన్వానం, బుతే జిష్ణుం కపిధ్వజం” 
(భీష్మ అధ్యా 119) 


అర్జునుని తీక్ష్‌ణములైన బాణములతో బాధపడుచున్న భీష్ముడు 
దుళ్ళాసనునితో నిట్లు పలికెను 


191 మహాభారత విమర్శనము ద్వితీయఖాగము 


“దుళ్ళాసనా! ఇవి శిఖండి ప్రయోగించు బాణములు గావు. గాండీవమునుండి 
వెడలుచున్నవి. ఇవి ముసలముల వలె నన్ను భేదించుచున్నవి వ(జ్రదండ 
సమస్పర్భ్శములు వజ్రవేగ దురాసదములు. ఈ బాణములు సన్నిహితులైన 
యమదూతలవలె నా ప్రాణముల నీడ్చుచున్నవి లేలిహానములగు భుజంగముల 
వలె నా శరీరమును క్షోభపెట్టుచున్నవి. ఇవి యర్జునుని బాణములు తప్ప 
యితరులవి గావు” 


ఇంతలో భీష్ములకు మూర్చ వచ్చినది. కొంతవడి కా యలౌకిక పురుషుడు 
తెప్పరిల్లి నేత్రములు దెజచెను ఆకాశము వైపు దృష్టి బజపినాండు అది 
దక్షిణాయన మన్నది జ్ఞాపకమునకు వచ్చెను. అతండు స్వ్పచ్చందమరణము 
గలవాండు ఉత్తరాయణము నచ్చునంతకు శరతల్పమున నట్లే యుండందలటెను. 
తన తేజమును బరమాత్మలో( గలుపదలంచెను ఆతండు నిత్యముక్త పురుషుండు 
మరి యుత్తరాయణము వచ్చునంతవరకు నాత( డెందుకాగెను? శరఘాతముల 
వలన గలిగిన బాధ నంతవణకు సహింపవలసిన యవసర మాతని కెందుకేర్పడినది? 
దీనికి సమాధానము భారతమందే యున్నది 


“సత, స దదృశే చాజీ, దక్షిణేన దివాకరం 


జప, శాంతననో ధీమా, కాలాకాంక్షీ స్థితో౭భవత్‌" 
(భీష్మ. అధ్యా. 119) 
భీష్ము లాకాశము వైపు జూచిరి అది దక్షిణాయనమని గుర్తించిరి 
ఇంతలో నాకాశమున దివ్యవాణి యిట్టు విన్పించినది “భీష్ముండు కాలకర్త 
శస్త్రధారులలో నగ్రగణ్యుడు ఇట్టివాండు దక్షిణాయనమున నెట్టు 
మరణించుచున్నాండు?” “ ఆట్లయినచో నుత్రరాయణమువణకును నే నిట్లె 


నుహాభారత విమర్శనము ద్యితీయభాగము 192 


యుందునని భీష్ముడు బదులువలికెను యోగశక్తితో బ్రాణముల నుగ్గబట్టిన 
భీష్ముడు వేదాంత కాలక్షేపముతో నుత్తరాయణమున కెదురు చూచుచుండెను, 
భీష్ముల స్థితి చెవిని బడి నంతనే ద్రోణాచార్యులు మూర్చిల్లిరి కృపాచార్యాది 
మహారధులు తమకు(గూడ నంత్యకాల మాసన్నమైనట్టు దలంచిరి. శరదంష్ట్రలతో 
గూడిన ధను స్సెవ్వని ముఖమో, ఖడ్గ మెవ్వని జిహ్యయో అట్టి నరసింహు(డైన 
భీష్ము( డెవ్వరి కాశాజనకుండు గాడు! భీష్ముల నిధనమును విన్న పాండవ 
కౌరవు లిర్వురును సంక్షోభించిరి వారికేమి చేయుటకును దోయలేదు భీష్ముని 
యంపశయ్య కడకు( బరువెత్తికొని వచ్చిరి. 


దివ్యశర శయనము 


తమతమ కవచములను విప్పివేసికొని నతమస్తకులై కురు, పాండవ 
వీరులు భీమ్మని పాదములకు మోకరిల్లినారు. అప్పుడు శాంతనవుండు వారితో 
నన్నమాటలు భారతమున నెంతయో హృదయస్పర్శములుగ వర్షింపంబడినవి. 
ఆ సమయమున భీష్ముని మహానుభావత యర్షునుని _వినీతి అద్దమున 
వలె స్పష్టముగ గోచరించుచున్నది మహాభారతములో నా ఘట్టమిది 


“నివృత్తేషు చ సైన్యేషు, పారంపర్యేణ సర్వశః 


తతస్తే విస్మయం జగ్ముః నానాజనపదేశ్వరా:" 
(భీష్మ, అధ్యా. 120) 
కురుపాండవ వీరులందరును (ప్రజాపతి నమరుల వలె భీష్ములం 
బరివేష్టించిరి. పాండవులు గూడ గౌరవులతో బాటు ఆతనికి నమస్కరించి 
నిలచిరి. అతండు పాండవ కౌరవ వీరులను. జల్లగా బలుకరించి నాండు. 


193 మహాభారత విమర్శనము ద్వితీయభాగము 


“మహాభాగులారా! మీకు స్వాగతము. మహారథులారా! మీకు స్వాగతము 
అమరోషములైన మిమ్ము దర్శించి నా మనస్సునకు దృష్తి గలిగినది”. ఆతండు 
కురుకుమారుల వైపు దిరిగీ తన శిరమొఆగ చున్నదనియు నొక యుపధానము 
గావలెననియు( గోరెను. పరిజనులు వెంటనే మృదువులైన యుపధానము౬! 
గొనితెచ్చిరి. భీష్ముడు నాని నంగీకరింపలేదు అతడు చిజునవ్వునవ్వులు 
శరశయ్యసై నున్న తన కిట్టి యుపధానములు పనికిరావన్నాండు. భీష్ము(డు 
సర్వలోక మహారధు(డగు నర్జునుని వైపు దిరిగి తన కుపధానము సముచితమైనిది 
తెచ్చిపెట్టుమసి యాఒంచెను. ఆ శ్లోక యెంతయో రమణీయముగ నున్నది 
అది యిది 

'ధనంజయ మహాబాహో! శరో మే తాత! లంబతే 

దీయరా ముపధావం వై, యద్యుక్త మిహ మన్యసే.” 

భీష్ముని పల్కులను విని యర్జును( డాతని “భివాదన మొనర్చెను. అతని 
కన్నులనిండ నీరు! అర్జునుడు గగువు నెక్కిడి “యేమి చేయవలె” నన్నట్టుగా 
భీష్ముల వైపు జూచెను. భీష్ముడు నన్వచు తన కుపభోనమును 
దయారుసేయుమన్నాండు. క్షత్రధర్మవిదుండైన తనకుం దెలుపవలసినది లేదన్నాడు 
ఆతండు భీష్ములకు నమస్కరించి మూండు బాణములను భూమిలోనికి విడిచెను 
అవిభీష్ముల కుపధానమైనవి సరమసంతుష్టుండైన భీష్మాచార్యులు చిజునవ్వు 
నవ్వినాండు “అర్జునా! నాకు యోగ్యమగు నుపధానమును యేర్పిజచితివి. అన్యధా 
యొనర్చియున్నచో నిన్ను శపించియుందును. ఇట్టి శరతల్పమే వీరులకు యోగ్యము' 

అనెను అత(డక్కడ జేరిన మహావీరులతో ధర్మయుక్తముగ నేదో 

సంభాషించుచుండెను. ఇంతలో శస్త్రచికిత్సకులను దుర్యోధనుడు గొనితెచ్చెను 
తనకు జికిత్స వలదనియు వారి నర్హముగ సన్మానించి పంపవలసినదనియు 


మహాభారత విమర్శనము ద్వితీయభాగను 194 


భీష్ములు సెలవొసలిరి ఆ వాక్యముల కచ్చటం జేరిన జనేశ్చరులందటు 
నాళ్చర్యపడినారు మణునాండు గూడ వీరు లాతని చుట్టు జేరిరి. అప్పుడు జరగిన 
సంభాషణమును వ్యాసభగవాను( డిట్టువర్షించెను. 


“భీష్మస్తు వేదనాం ధైర్యాత్‌ నిగృహ్య భరతర్షభ! 


వాసుదేనసహాయస్వ్యం, నుహత్కర్మ కరిష్యసి” 
(భీ అధ్యా 121 

భీష్మునకు వేదన యధికమైనది దాని నాత(డు ధైర్యముతో సహించుచుండెను, 
అతండు మహోరగము వలె నిట్టూర్చుచున్నాండు శరాభితప్తకాముండైన యాతండు 
పానీయమునకై యాచించెను చుట్టునున్న క్షత్రియులు శీతలములైన జలముల 
గొనితెచ్చిరి. ఆ జలమును జాచి భీష్ములు నవ్విరి. నరభోగ్యములైన పానీయములను 
నేను గోరను శరతల్పగతుండనైన నేను మానవలోకమును గడచిపోయి నట్టే, నాకు 
దివ్యభోగ్యములైన జలములే గానలెను అతండు వారి యశ్తక్తతను నిందించుచు 
నర్జునుని గొనిరావలసిన దనెను, అర్జును(డు వచ్చి భీష్ములకు నమస్కరించి “ఏమి 
సెల” వని యడిగినాండు “నాయనా! నీ బాణములచే( బరితప్తుండనైన నాకు దాహ 
మగుచున్నది, నా కిన్ని జలము లిమ్ము. ఈ పనికి నీవే యర్ష్శ్యండవు ” అర్జునుండు 
భీష్ములకు నమస్కరించి రథస్థితుండై ధనువు నధిజ్యము గావించి కొని (క్రిందికి వచ్చి 
భీష్మునకు నమస్కరించి బాణమును భూమిలోనికి వదలినాండు అది పర్జన్యాస్త్రము 
భీష్మునకు దక్షిణముగా నాతండు బాణమును వదలెను తోడనే భూమినుండి 
జలధార పుట్టుకొనివచ్చినది ఆ జలములు దివ్యగంధోపేతములు అమృతకల్పములు 
ఆత్యంత శీతలములు అర్జునుని యీ పరాక్రమమును గని సమస్త వీరులును 
దిగ్భాంతులైరి కౌరవులు శీతార్దితములైన గోవులవలె కంపించినారు. శంఖదుందుభి 


195 మహాభారత విమర్శనము ద్వితీయభాగము 


నిర్దోషములు చెలంగెను ఆ జలమును గ్రోలి తృప్ప్తుడైన భీష్ముండు బీభత్సునితో 
నిట్లనెను. “అర్జునా! నీ శక్తి కిది సాధ్యముగాదు, నీవు పూర్వజన్మమున నరుండను 
బుషివని నారదుండు నా కెజి(గించెను. వాసుదేవ సహాయుండవై నీవు మహాకార్యము 
లొనర్హువు ” సర్వ వీరుల యెదుట నాడిన యీ పల్కులు ఆర్షనున కొనర్చిన 
యనర్హమగు పూజ వలె నుండెను. ఇట్టి రసవత్తరములై, యుదాత్తములైన ఘట్టములు 
భీష్ముని చరిత్రమున కోకొల్లలుగ వచ్చును. 


భిష్మాచార్యుల కఠోర కర నిష్ట 


శరతల్పగతుంైన తరువాత భీష్మున కంతకుముందున్న యా కొలంది 
మానవత్వము గూడ లేకపోయెను. ఆతని యుపధానము, జలము, వాణి సర్వమును 
దివ్యములైపోయెను ముక్కులలో( గొనయూపిరియున్నంతవణు కాతండు దన 
కర్మనిష్టను మానలేదు ఆ జీవన సంధ్యలో గూడ నాతండు మహోదాత్తపురుషుండుగా 
భాసించినాండు ఆ యంతిమ క్షణములలో6 గూడ గురుకుల కల్యాణ కారకములైన 
(ప్రయత్నముల నాతండు మానలేదు. అర్జునుని దివ్యకృత్యముల నాతండు వర్షించుచు 
దుర్యోధనునితో నిట్లు వలికెను 


“దుష్టం దుర్యోధనైతత్తే యథా పార్థేన ధీమతా 


సీతా పుత్రం నూతులం బాగినేయో భ్రాతాచైన భ్రాతరం ఫై తు రాజన్‌" 
(భీష్మ. అధ్యా. 121) 

“దుర్యోధనా! అర్జునునిచే నతి మానుషములైన (క్రియలు చూపబడెను, 

ఆమృతగంధి యగు జలధార నాతడు గలిగించెను మహాబాహువగు గృష్టు( 

డతనికి స్వాధీనుండు. ఆతనితో సంధి నీకు మేలు. యుద్ధమును మానుము. 


మహాభారత విమర్శనము ద్వితీయఖాగము 196 


ఈ బంధుక్షయము నిలిచిపోవుగాక! తండ్రి పుత్రునితో, అల్లునితో మేనమామ, 
తమ్మునితో దమ్ముడు గలిసికొని సుఖముందురుగాక.” కాని యీ ప్రయత్నము 
దుర్యోధనుని యెడ వ్యర్థమయ్యెను. 

“ధర్మార్థసహితం వాక్యం, శ్రుత్వా హిత మనామయం 

నారోచయత పుత్రస్తే, ముబూర్పురిన భేషజం” 

“ధ్రర్మార్థసహితమును, అనామయమును, హితమును నగు భీష్ముల 
యుపదేశము మరణోన్ముఖున కౌషధమువలె దుర్యోధనునకు రుచింపలేదు 
దుర్యోధనుడు తన మాటలను వినండని నిశ్చయించికొన్న ఎదవ ధీష్ముండు, 
కర్గునితో నీ విషయము బ్రస్తావించెను కర్షుండు దన్ను జూచుటకు వచ్చినపు 
డీ విధముగ నన్నాడు 


సోదర్యాః పొండవా వీరాః భ్రాతర స్తే రిసూదన! 


ప్పధిన్యాం పర్వరాజానో, భవం త్వద్య నిరామయాః” 

(ey అధ్యా 122) 

శత్రు నాశకు(డవైన యో కర్ణా! పాండవులు నీకు నవరులు నీవు 
నాకు మనఃప్రియము సేయ నిచ్చగించినచో నీవు వారితో. జేరుము. 
“ఆదిత్యనందనా!! యీ యుద్ధము నాతో ముగిసి సర్వ రాజులును నిరామయులై 
యుందురు గాక! ” కాని కర్టుడీ మాటలను వినలెదు యుద్దోన్ముఖుండైన 


దనకు, నాశీర్వాదము నర్థించినాండు. ఇక లాభము లేదని తెలిసికొన్న భీష్ములు 
కర్గునితో నిట్లనిరి' 


197 మహాభారత విమర్శనము ద్వితీయభాగము 


“న చేచ్చక్య నువప్రష్టం, వైర మేత త్సుదారుణం 


నచైవ శకితః కర్తుం, కర్ణ సత్యం బ్రవీమి తే” 
(భీష్మ అధ్యా 122) 

“కర్ణా! ఈ దారుతమగు నైరమును వదలుటకు నీకు శక్యము గాకున్నచో 
యుద్ధమున కనుజ్ఞ నిచ్చుచున్నాను. స్వర్గకాముకు(డనై బోరాడుము. యుద్ధములో. 
గ్రోధావిష్ణుడవై నిర్మర్యాదముగ వర్తింపకుము. యథోత్సాహముగ యధాశ్తక్తిగ 
భండన మొనరింపుము సమరమున+ గర్మ యోగివై వర్తింపుము. నీవు సత్పురుషుల 
వృత్తముల నాజితేరినవాండవు. ధనంజయునితో బోరాడి క్షత్రధర్మ జితములైన 
లోకములను బొందెదవుగాక! నిరహంకారు(డనై బలవీర్య వ్యపాశ్రయుండవై 
ధర్మయుద్ధము సేయుము ధర్మయుద్దమున కన్నను క్షత్రియునకు మజియొక 
కర్తవ్యము లేదు నీ వైరము నణచుట కెంతయో బ్రయత్నించితిని. కర్ణా! 
నా ప్రయత్నములు సాంగిరాలేదు.' యుద్దానంతరము గోత్రజహత్యా భయముతో 
ధర్మరాజు కంపించిపోయెను. ఆతని జ్ఞానము మూకీభవించినది. ఆప్పుడు గూడ 
భీష్ముడు ధీరోదాత్తముగనే ధర్మబోధ యొనర్చెను. ధర్మరాజు కడ నుండియే 
తనకు మృత్యువు సంప్రాప్తించినది సత్యమైనను ఆ ధర్మమూర్తి ధర్మరాజానే 
యోదార్చుటకు. బూనుకొన్నాండు. యుదిస్టిరునకే గాదు భారత జాతికే పరమ 
ధ్యేయములైన వ్యక్తిగత, పామాజిక రాష్ట్రీయ ధర్మము లన్నియు నాతడు 
బోధించెను. భారతీయ సంస్కృతి యెట్టిది? వారి తత్యజ్ఞాన స్వభావ మేమి 
యనునది తెలిసి కొనవలె నన్నచో భీష్ముని బోధ నవలోకించియే కావలెను, 
మహాభారత (గ్రంథమునందు శాంత్యనుశాపనికములకు గొప్ప (ప్రశస్తియున్నది. 
వానికి కృష్ణవేదములని పేరు ఆ ప్రశస్తి భీష్మోపదేశముల వలననే గలిగినది. 
సరమోత్కృష్టములైన ధర్మములు ఎవరించుటకు వ్యాసభగవానుండు భీష్ముని 


మహాభారత విమర్శనము ద్వితీయభాగము 198 


నండగా దీసికొనెను. ఆ భీష్ముని గురించి మనవంటి వారేమి చెప్పగలరు? 
భీష్ముని యస్తమానముతో జ్ఞాన సూర్యుండే యస్తమించెనని కృష్ణుని వంటి 
వాడు గూడ వాపోయెను. ధర్మజునకు వివిధ ధర్మము లుపదేశించి తన 
యనంతరము ధర్మమార్గమునకు నాయకుండుగ నుండవలసిన యుధిష్టిరునకు 
దానొక దీపస్తంభమువలె (ప్రకాశ మార్గమును జూపించి భీష్ముండు విరమించి 
కొన్నాడు అతండు ధర్మరాజుతో నిట్లనెను 


“ఉవాచ చైనం మధురం, నృపం శాంతననో నృపః 


వినివృత్తే దినకరే ప్రవృత్తే చోత్తరాయణే” 
(ఆనుశా అధ్యా 166) 

“అనంతరము మధురములైన శబ్దములతో శాంతనవుం డిట్లనెను' ధర్మజా! 
నీవు పట్టణము (బ్రవేశింపుము నీ మానస జ్వరము శమించుగాక. వివిధ' 
యజ్ఞములతో యజింపుము దక్షిణలతో (శ్రద్దాదమ పురస్సరు(డనై యయాతి 
వలె వర్తింపుము క్షత్రధర్మరతు(డనై పితృ దేవతలను, దేవతలను తృప్తి పజపుము 
నీకు సేమమగు గాక! ప్రకృతులను రంజింపజేయుము ఫల సత్కారములతో 
యథార్హ పూజనములతో సుహృత్తులను దన్నుము. ఫలవంతమగు మహావృక్షము 
నాశ్రయించికొన్న పక్షుల వలె ని న్నాశ్రయించి యాశ్రితులు జీవింతురు గాక! 
ఉత్తరాయణ కాలమున నా కడకు రమ్ము పొమ్ము” 


భీష్ముల యాజ్ఞ ననుసరించి ధర్మజు(డు వర్తించెనని చెప్పుటనవసరము 
ఇంతలో నుత్తరాయణ మరుదెంచెను భీష్ము లవతారము జాలించు కాల 
మాసన్నమైనది శ్రీకృష్ణాదులు ధృతరాష్ట్రుని మున్నిడికొని శాంతనవుని దర్శించిరి 
పుత్రశోక పరితప్తుండైన ధృతరాష్ట్రనకు భీష్ముడు శాంతి నాసలొను. అతని 


199 మహాభారత విమర్శనము ద్వితీయభాగము 
వాక్యము లివి: 


“రాజన్‌ విదితధర్మో2ి, సనిర్గీతార్థసంశయః 


Cr 


ఈర్వాభిభూతా దుర్వృత్తాః తా న్నశోచితు మర్దసి” 
(అనుశా అధ్యా. 168) 

“రాజా! నీకు ధర్మమును వివరించు టనవసరము. బహు(శ్రుతులగు 
విప్రుల వలన ననేక ధర్మములు విన్నవాండవు ఇంకను వారినే సేవింపుము 
నీ సకల సంశయములును విచ్చిన్నము లగును. జరగిన దానికి వగవకుము, 
ఇది యిట్టు గావలసి యుండెను అయినది. ఇది దేవ రహస్యము. 
కృష్ణద్వైపాయనుండు నాకు దెలిపెను. పాండుని పుత్రులు గూడ నీ సంతానమే. 
వారిని (ప్రేమింపుము, ధర్మరాజు గురువత్సలుడు. అన్నశంసపరుండు శుద్దాత్ముండు. 
అతడు నీ మాట వినును. అతనిని దగ్గణ జేర్చికొమ్ము. క్రోధ, లోభ పరాయణులైన 
నీ పుత్రు లందరును గతించిరి, వారికై దుఃఖింపకుము వారి మాత్సర్యమే 
వారిని గాల్చినది” 


శ్రీకృష్ణుడు గూడ వికలు(డైనా(డు 


ప్రళయాంతకుని వంటి మహావీరు(డైన భీష్ముడు దన్నాశ్రయించిన 
వారి కందజ కుపదేశము లొనరించెను. బహువిధములైన మీమాంస లొనర్చి 
కట్టకడకు తన కారాధ్య దైవమైన శ్రీకృష్ణునకు జేతులు మొగిడ్చి తన 
శరణాగతిభావమునకు మెణుగు వెట్టికొన్నాడు. ఈ ఘట్టము భారతమున 
నిట్టు గలదు. 


“ఏన ముక్షస్తు గాంగేయః పాండవా నిద మబ్రవీత్‌ 


మహాభారత విమర్శనము ద్వితీయభాగము 200 


త్వయా౭హం సనునుజ్ఞాతో, గచ్చేయం పరనూం గతిం” 
(అనుశా. అధ్యా. 167) 

“నేనిప్పుడు ప్రాణములను శాశ్వతమైన జ్యోతిలో విలీనము జేయుటకు 
యత్నించుచున్నాను. మీ రందజు నా కనుజ్ఞ యొసంగవలెను మీరు సత్య 
మార్గమున (బ్రవర్తింపుడు సత్యమే యుత్తమమైన బలము, నియతాత్ములై 
వర్తింపుండు. ఆన్నశంసపరులు గండు” భీష్ముడు ప్రియబంధువుల నందజ 
గౌగిలించికొనెను. మరల ధర్మరాజుతో నిట్లనెను. “ధర్మజా! ప్రజలను విశేషముగ 
బూజింపుము. (బ్రాహ్మణులను గౌరవింపుము బుత్షిజులను, ఆచార్యులను 
యథార్హముగ సమ్మానితుల నొనర్పుము. పురుషోత్తమా! వైకుంరవాసీ! నీకు 
నమస్కారము నా కనుజ్ఞ యొసంగుము పాండవులను రక్షింపుము నీవే వారికి 
బరాయణము, నేను దుర్యోధనున కెంతయో బోధించితిని కృష్ణుండున్న వైపు 
ధర్మముండు నంటిని ధర్మమున్న యెడ జయ మున్న దంటిని వాండు వినలేదు. 
నీలో నైక్య మగుటకు నాకు గాలము సమీపించుచున్నది నీవు నారాయణుడను 
మహాముని వని నే నెణుగుదును. నరుండను మహామునితోం జేరి చాల 
కాలము బదరికాశ్రమమున వసించితివి. ఈ రహస్యమును నాకు నారదుఃడు 
దెలొపెను, వ్యాసభగవానులు దెలిపిరి కృష్ణార్ణును లిర్వురును నరాకారమున 
నున్న నరనారాయణులు వాసుదేవా! నా కనుజ్ఞ యొసంగుము. నేనీ శరీరమును 
వర్టింతును. నీచే ననుజ్ఞాతుండనై యుత్తమగతి నందుదును.” 


తపోనిధానమైన భీష్ముని యీ యంతిమ యుద్దారమును విని కృష్ణ 
భగవానుడు గూడ _ విచలితుండైనాండు అతండు భిష్మునితో నట్టన్నాండు: 


“అనుజానామి భీష్మ! త్వాం, నసూన్‌ ్రొప్షు హి నాొర్థిన: 


201 మహాభారత విమర్శనము ద్వితీయభాగము 


ఇ280834& 00008 sn 


తేన మృత్యుస్తన వశే, స్థితో భృత్యఇవానతః” 
(అనుశా. అధ్యా. 168) 
“తేజోభాస్కరు(డవైన యో భీష్మో! నీ జీవనమున నొక్క యణువు 
కళంకము లేదు. నీవు మార్కండేయుని వంటి పితృ భక్తుడవు. అందుచే 
మృత్యువు నీకు దాసునివలేనైనది రాజర్షీ! నీ కనుజ్జ్ఞ యొసంగుచున్నాను. 
పోయిరమ్ము అష్టవసువులలో( జేరికొమ్ము.” 


నుహానిర్యాణము 


భీష్ముండు మాటలు చాలించెను. యోగశక్తిచే సర్వచైతన్యము నవరోధించెను, 
అతడు మెల్ల మెల్లగా బ్రాణోత్సర్ణనము గావించు చుండెను ఆ సమయమున 
లోకముల నాశ్ళర్యపలచెడి దృశ్య మొకటి జరగినది ఏ యే యవయవములనుండి 
యాతండు (ప్రాణశక్తిని లాగుకొనుచుండెనో అవియవి వికలములగుచుండెను. 
ఈ దృశ్యము కృష్ణుని గూడ నాశ్చర్యపజచెను (ప్రాణశక్తిని బ్రహ్మరంధ్రములో 
గూర్చికొని (బ్రహ్మరంధ్రమును భేదించికొని భీష్ముని యాత్మ దివ్యలోకముల 
కేగినది. ఒక మహాజ్యోతి యాకసమున వెల(గి శాశ్ళతముగ నంతర్జానము 
నందినది దేవదుందుభులు మోగెను దివ్యవృష్టి గురిసెను సిద్దులు, (బ్రహ్మర్షులు 
జయకారము లొనర్చిరి. యుధిస్టిరుండు, విదురుడు భీష్ముని శరీరముపై 
పట్టాంబరములను గప్పినారు పాండవులు చితినేర్చఆచిరి. యుయుత్సువు 
శ్వేతచ్చత్రమును బట్టెను నకులసహదేవులు భీష్మునకు శిరోభూషణములను 
దొడివిరి. రాజ (స్తీ లాతని శరీరమును వ్యజనములతో వీచిరి తపస్సంపన్నమైన 
భీష్ముని శరీరము అగ్నిలో నిమగ్గమైపోయెను. అతనికి దిలాంజలి యొసగునప్పుడు 
జాహ్నవి మూర్తిమతియై నిలచినది 


మహాభారత విమర్శనము ద్వితీయభాగము 202 


లోకముల దుఃఖముల బోకార్చు నా జగన్మాత గూడ భీష్ముని వంటి 
పుత్రుని పోగొట్టుకొన్నందులకు గోడుమని యేడ్చినది కడకు కృష్ణభగవానుండు 
వ్యాసుల సాయముతో నామె నూరార్బవలసి వచ్చినది 


మహర్షి యైన వ్యాసభగవానుండు క్షత్రధర్మమున కవతారముగా భీష్ముని 
మలచినాండు, మానవుని యుత్తమాదర్శ మెట్టుండవలెనో భీష్ముడు తన 
జీవితముతో బోధించెను. ఒకసారి నిశ్చయించి కొన్న ధర్మమును వేయికొండలు 
నెత్తిపై బడునట్టున్నను మార్చరాదనుటయే యాతని బోధ ఈ కర్తవ్య నిష్టను 
గూర్చి యాతండే యొక సారి యిట్లు దెలిపెను 


“పిత్రా నును మహాతేజాః, శంతను ర్నిధనం గతః 


విజ్ఞానేన తవానేన, యన్నముహ్యసీ ధర్మతః" 
(అనుశా అధ్యా 94) 

“నా తండ్రి గతించిన వెనుక నే నాతనికి శ్రాద్ధ మొసయుట కై గంగా 
ద్వారమున కరిగితిని నా తల్లి జాహ్నవి నాకు దోడ్సడెను. పరవుర్షులను 
మున్నిడికొని (శ్రాద్ధకర్మ నాచరించితిని, దర్భలపై నేను పిండము లుంచుచుండగా 
నవి ప్రక్కకు జరగి భూమిని భేదించికొని నా తండ్రి హస్తము గడ్డకు వచ్చినది 
నే నాళ్ళర్య మందితిని నా తండ్రియే స్వయముగ సిండముల సంగీకరించుటచే 
ధన్యుండనైతిననుకొన్నాను వెంటనే నన్ను మరియొక సందేహ మావేశించినది, 
నరుండు పితృదేవతల హస్తములో( బిండప్రదాన మొనర్చుట శాస్త్రములలో 
జెప్ప౦బడలేదు వేదములలో లేదు. దర్భలపైం బిండము లుంపవలెనని యే 
శాస్త్రములందున్నది. నే నా హస్తమును నిరాదరించి దర్భల సైననే పిండము 


208 మహాభారత విమర్శనము ద్వితీయఖాగము 

నుంచితిని రాత్రి స్వవ్నమున నాకు బితృదేవతలు సాక్షాత్కరించి నా 
కార్యమునకు (బ్రియమానులై యిట్లు పలికిరి “శాంతనవా! నీ ధర్మనిష్ట గొప్పది 
నీకు ధర్మవిషయమున నెన్నడును మోహము లేకుండుగాక!'' 


శాస్త్రనిష్టసత్యనిష్ట యీ రెండే భీష్ముని జీవన సూత్రములు సూత్రములు 
సుఖదుఃఖములలో మానవుండవిచలితుండై యెట్టుండవలెనో యాతడు బోధించెను 
అట్టు బ్రదికెను ఇట్టి మహావ్యక్తి యుద్ధమున విధికి జిక్కి మరణమందినను విధి 
గూడ నాతనికి నమస్కరించినది భీష్ముండు స్థితప్రజ్ఞుడు కర్మయోగమునకుం 
బ్రతీకము భీష్మండు జన్మించిన సమాజము పతనోన్ముఖమై యుండెను అతడు 
తన యాదర్శముతో దానికి వెలుగు బాటలు జూపించినాండు భారతములోని 
పదునెన్మిది పర్వములను సూర్య(ప్రకాశము చేత జగత్తును భీష్ముని ప్రకాశముచే 
నావృములైనవి ఇట్టి మరియొక యుంశళానాంతరవేం భారతములోని 
విదురుడు అతనిని గూర్చి మరికసారి యాలోచింతము 





ఆచార్యులవారు పద్నాలుగు భాషాసాహిత్యాలలో ప్రజ్ఞాధురీణులు. 
ఆయా భాషా సాహిత్యాలలో గతంలోనూ వర్తమానంలోనూ ప్రవర్తిల్లిన 
సొహితీధోరణులూ, ప్రక్రియలూ, కవితాశైలులూ, కవుల సాహితీ 
వ్యక్తిత్వాలూ, చారిత్రక విశేషాలై, కళామార్మిక శిల్పాలూ వారికి 
కరతలామలకాలుగా ఉండేవి. ఆ అనంత పరిజ్ఞానం తులనాత్మక 
అనుశీలన విధానాన్ని తెలుగులో వెలుగురేఖలు చిమ్మటానికి 
పుష్కలంగా తోడ్పడేది. అందునలన ఆచార్యులవారు ఏ అంశం మీద 
మాట్లాడుతున్నా వ్రాస్తున్నా భారతీయ భాషా సాహిత్య విజ్ఞాన సర్వస్వం 
ఆ అంశంలో ఫ్రతిఫలిస్తున్నట్లు ప్రత్యక్షమౌతుంది, అంతకు ముందు 


సాహితీవిమర్శకులు దర్శించని ఎన్నో దృక్కోణాలు వారి అనుశీలవతో 
ప్రత్యక్షమయ్యేవి పరంపరగా, గతానుగతికంగా విద్వాంసుల మెదళ్ళలో 
గూళ్ళు కట్టుకొన్న ఛాందన భావాలను వారి విమర్శలు బూజు 
దుల్పుతున్నట్లుండేవి. ఒక జలపొతంలో స్నానం చేసిన క్రొత్తదనం 
పరితలకు, శ్రోతలకు అనుభూతమయ్యేది. విశేషమేమంటే గతాన్ని 
ఈనాటి వర్తమానానికీ అనువుగా వ్యాఖ్యానిస్తున్నట్లు తోచేది 


- డాక్టర్‌. జి.వి. నుబ్రవ్నాణ్యం 











“ సరస్పతీవుత్ర " ' పెద్తిశ్రీ] ' 
“ పుట్టపర్తి ' నారాయణాచార్యులవారి 
కొన్ని ఇతర రచనలు 


మేఘదూతం 
శివతాండవము 
జనప్రియ రామాయణం 
పాద్యము 

షాజీ 

శ్రీనివాస ప్రబంధము 
(ప్రాకృతమంజరి 
వ్యాససంపుటి 


గేయకావ్యం 


పద్యకావ్యం 


వ్యాససంకలనం 
” 


[ప్రాపి సానము 
డా పుట్టపర్తి నాగపద్శిని 
6-3-1142 
నిత్యసాయి అపార్ట్‌మెంట్స్‌ 
భోలాళంకర్‌.మక్తా 
బేగంపేట - హైదరాబాద్‌ - 500 016 





